ల. 
గాంధీ సర౦దేశ పథీ6 


“దేశం - జాతిపిత సందేశం” 
కవి సమ్మేళన కవితా సంకలనం 


[00 సందేశ పథం 
“దేశం- జాతిపిత సందేశం” 
(కవి సమ్మెళన కవితా సంకలనం) 


ప్రధాన సంపాదకులు 
సుధామ 


ప్రచురణ 
యువభారతి (రి) 
సాహితీ సాంస్కృతిక సంస్థ 
త పరిషత్తు, బొగ్గులకుంట, హైదరాబాద్‌. 


తెలంగాణ సారస 


గాందీ సందేశ పథం 


కవితా సంకలనం 


Gandhi Sandesha Patham 
Poetry Authology 


| 
ప్రచురణ సంఖ్య :| 190 
ప్రథమ [ముద్రణ : జనవరి 30, 2019 
ప్రతులు : 1000 


(౧) యువభారతి 
ఇ ముఖచిత్ర రూపకల్పన : జీడిగుంట వెంకట్రావు 


(ప్రతులకు : 

1. యువభారతి, తెలంగాణ సారస్వత పరిషత్‌, బొగ్గులకుంట, 
హైదరాబాద్‌. 

2. ఉద్యోగసోపానం, 1-9-644/ఎ/1, విద్యానగర్‌, 
హైదరాబాద్‌ -500044. 
ఫోన్‌ : 040-27605829, 99483 35306 


usudyogasopanam@gmail.com 


“చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకుంటూ 
వూరికే కూర్చోవడం కంటే 
ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా కి 
వెలిగించడం మంచిది” అన్న వాక్యమే మా యువభారతి 
ఊరి 


గాంధీ పథం - కవితా రథం 


సమాజంలో మనుష్యుల సంస్కారాన్ని సౌమనస్యాన్ని వికసింప చేయడంలో 
సాహిత్యం ప్రధాన పాత్ర వహిస్తుందని యువభారతి ప్రగాఢ విశ్వాసం. కడచిన 56 
ఎళ్ళ (ప్రస్థానంలో - ఇదే లక్ష్యంగా అనేక సాహిత్యాంశాలపై “లహరీ” 
కార్యక్రమాలతోబాటు, ఇతర విశిష్ట కార్యక్రమాలను నిర్వహించి, “యువ భారతి” 
సాహిత్యాఖిమానుల ఆదరణకు పాత్రమైంది. అంతేకాకుండా “కావ్య లహరి, “మహతి”, 
“మందార మకరందాలు” వంటి విశేష ప్రజాదరణకు నోచుకొన్న గ్రంథాలతోబాటు 
ఇప్పటివరకు మొత్తం 189 ప్రచురుణలను వెలువరించింది. ఇది మా 190వ (ప్రచురణ. 


జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 
“యువభారతి” సంస్థ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 30 డిసెంబర్‌ 
2018 నాడు “గాంధి మహాత్ముని సూక్తులు” గ్రంథావిష్క్మరణతోబాటు, యువతకు 
ప్రాధాన్యం ఇస్తూ “దేశం - జాతిపిత సందేశం” అన్న అంశంపై ఒక కవిసమ్మెళనాన్ని 
నిర్వహించిన విషయం సహృదయ జన విదితమే! యువతరంపై గాంధితత్త ప్రభావాన్ని 
వెలికితీసే ప్రయత్నంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో చాలామంది జెత్సాహిక 
యువ కవయిత్రులు, కవులు పాల్గొనడం ముదావహం. ముందుగా ప్రకటించిన 
ప్రకారం ఆ కవితలన్నింటిని మరికొందరు ఆత్మీయ కవులు, కవయిత్రుల కవితలతో 
కలిపి రూపొందించిన సంకలనమే ప్రస్తుత గ్రంథం. గాంధి సిద్ధాంతానికి ఆలవాలమైన 
సత్యం, శాంతి, అహింసలను ప్రసావిస్తూ, నేటి తరానికి సైతం వాని ఆవశ్యకతను 
వివరిస్తూ ఈ కవితలు సాగడం శుభ సూచకం. 


సహృదయ పాఠక జన బాహుళ్యాన్ని ఈ గ్రంథం అలరిస్తుందని ఆశిస్తున్నాం. 


డా. ఆచార్య ఫణీంద్ర 


అధ్యక్షులు 
“యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ 


మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు.. 


- జీడిగుంట వెంకట్రావు, కార్యదర్శి 


మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యువభారతి 
సాహితీ సాంస్కృతిక సంస్థ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 
'దేశం-జాతిపిత సందేశం” అనే శీర్షికన 2018 డిసెంబరు 30న కవి సమ్మేళనం 
నిర్వహించింది. 

గత నవంబర్‌ నెలలో “వానమామలై వరదాచార్యుల వారి జీవితం- సాహిత్యం: 
అనే శీర్షికన డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య గారి ప్రసంగ కార్యక్రమం 
నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ 
సలహాదారు డా॥ కె.వి.రమణ ఐ.ఎ.ఎస్‌(రి) గారు గాంధీ 150వ జయంతి 
ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా యువభారతికి సూచించారు. వారి సూచనల 
ప్రకారం యువ భారతి ప్రధాన సంపాదకులు శ్రీ సుధామ సంకలనం చేసిన గాంధీజీ 
150 సూక్తులను “గాంధీ మహా(త్ముని) సూక్తులు'గా చిన్న పుస్తకం ప్రచురించి 2018 
డిసెంబర్‌ ౩0న కవి సమ్మేళనం సభలో ఆవిష్కరించాము. ఆ చిన్న పుస్తకాన్ని లక్ష 
ప్రతులను యువతకు అందించాలని సంకల్పించాము. 

యువభారతి నిర్వహించిన కవి సమ్మేళనానికి విశేష స్పందన వచ్చింది. వాటిలో 
ఎంపిక చేసిన కవితలతో గాంధీ సందేశ పథం” కవితా సంపుటిని (ప్రచురిస్తున్నాము. 
గాంధీ వర్ధంతి సందర్భంగా 2019 జనవరి 30న జంట నగరాల కళాశాలల 
విద్యార్థులకు గాంధీ సూక్తుల ఆధారంగా వక్తృత్వ-పోటీ నిర్వహించాం. అదేరోజు 
సాయం(త్రం జరుగుతున్న సభలో గాంధీ సందేశ పథం కవితా సంపుటిని 
ఆవిష్కరించడంతోపాటు వక్తృత్వ పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నాము. 

ఈ ఏడాది కార్యక్రమాలలో అభినవ పోతన శ్రీ వానమామలై 
వరదాచార్యులగారిపై డా॥ తిరుమల శ్రీనివాసాచార్య గారి ప్రసంగం, శ్రీశ్రీ కవిత్వంపై 
శ్రీ సుధామగారి ప్రసంగం, స్వర్గీయ డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం గారి సాహిత్యంపై 
సదస్సు నిర్వహించ సంకల్పించాము. అలాగే లహరి కార్యక్రమాల్లో భాగంగా 
'వాగ్గేయకార లహరి” ప్రసంగాలను ఏర్పాటు చేయనున్నాము. 


ఈ కార్యక్రమాల నిర్వహణలో మీ తోడ్పాటును అర్థిస్తూ .... 


“బహుశా కొన్ని తరాల తరువాత - ఇటువంటి మనిషి ఒకడు రక్తమాంసాలతో 
ఈ నేలమీద జీవించాడంటే నమ్మశక్యం కాని వాస్తవంగా భావిస్తారు” అని గాంధీజీని 
ఉద్దేశించి ఐన్‌స్టీన్‌ అన్నాడు. ఒక తరాన్ని ప్రత్యక్షంగా (ప్రభావితం చేసిన గాందీ, 
తదనంతర తరాలను కూడా పరోక్షంగానైనా ప్రభావితం చేసూనే వున్నాడు. కొంతమంది 
ఇంటి పేరో, ఊరికొక్క వీధిపేరో గాంధీ కాదనీ, కరెన్సీ నోటు మీదో, నడిరోడ్డుమీదో 
చూస్తున్న బొమ్మ గాంధీ కాదనీ, భరతమాత తలరాతను మార్చిన విధాతగా, తరతరాల 
యమయాతన తీర్చిన వరదాతగా, ఆకృతిదాల్చిన అవధూతగా సినీకవి పద్మశ్రీ 
సిరివెన్నెల రాసిన గీతంలో పేర్కొన్నట్లుగానే - 

“ ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన సంగతి 

నమ్మరానిదని నమ్మకముండే ముందుతరాలకు చెప్పండి ” 


అన్న గురుతర బాధ్యత మనదే! మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల వేళ ఆ 
మహాత్ముని సందేశధారను అందిపుచ్చుకుని భావిపథగాములం కావలసివుంది. అందుకే 
ఈనాటి యువతకు గాంధీ మార్గాన్ని ఆచరణాత్మకంగా పునర్దర్శింపచేయవలసి వుంది. 
“గాంధీ అనే పదం ఒక వ్యక్తి పేరుగా కాకుండా నేటి కల్లోలిత ప్రపంచంలో ఒక 
జీవిత విధానానికి సంకేతంగా రూపొందింద”ని ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి పెర్లబెక్‌, 
“గాంధీ యుగంలో జీవించి ఆయన అడుగుజాడల్లో నడిచిన సామాన్యుల 
క్షుద్రజీవితాలు కూడా ఆదర్శ, వీరరసాత్మక కల్పనా కావ్య కాంతులతో దీపించాియని 
పండిత నెహ్రూ పేర్కొన్నారు. అందుకే భారతీయ సాహిత్యంలో (ప్రత్యేకించి తెలుగు 
సాహిత్యంలో గాంధీజీ ప్రభావం కంఠదమ్నంగా వుంది. కవులు, కథకులు, 
నవలారచయితలు, తమ రచనలలో అనేకులు గాంధీజీతో ప్రభావితులై సాహిత్యసృష్టి 
చేసి ఆయన స్ఫూర్తిని, దీప్తిని అజరామరం చేశారు. పింగళి లక్ష్మీకాంతం, తుమ్మల 
కీతారామమూరి వంటి కవులు గాంధీపై కావ్యాలు వెలయించారు. ఒక్క తుమ్మలవారే 
అచ్చమైన గాంధేయవాదిగా గాంధీజీపై ఆరు కావ్యాలు రాసారు. గాంధీ 
పిలుపునందుకుని జాతీయోద్యమంలో, సహాయ నిరాకరణోద్యమంలో స్త్రీలు కూడా 


భాగస్వాములయ్యారు. భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, గుమ్మడిదల 
గురాబాయి గాందీ ప్రభావంతో జాతీయోద్యమంలో స్త్రీల క్రియాశీలక పాత్ర చిత్రించే 


కథలు రాశారు. ఆంధ్ర సాహిత్యంపై గాంధీజీ ప్రభావం అని కీ॥శే। మొదలి నాగభూషణ 
శర్మ, గుంటూరు పేరేచర్లకు చెందిన శ్రీ యెనిశెట్టీ సాంబశివరావు పరిశోధనా (గ్రంథాలు 
వెలయించారు. జాషువా, కరుణశ్రీ వంటి కవులు, కాళీపట్నం, సురవరం వంటి 
కథకులు మహాత్ముని స్ఫూర్తిని అందుకున్నవారే. 


వర్తమానతరంలో “మన మహాత్ముడు” వంటి (ఎం. వి. ఆర్‌. శాస్తి రచన) గ్రంథాలతో 
గాంధీజీని పునర్మూల్యాంకనం చేస్తున్నా, రిచర్డ్‌ అటెన్‌బరో దర్శకత్వంలో బెన్‌కింగ్స్‌లే 
మహాత్మాగాంధీగా నటించిన గాంధీ చిత్రం, సంజయ్‌దత్‌, చిరంజీవి నటించిన 
మున్నాభాయ్‌, శంకర్‌దాదా వంటి చిత్రాలు, శ్రీకాంత్‌ నటించిన 'మహాత్మా' - ఈ 
తరానికి గాంధీ విలువను, గాంధీ ఆదర్శాల, ఆశయాల మార్గగాములు కావలసిన 
ఆవశ్యకతను స్ఫూర్తిమంతం కావించాయని చెప్పవచ్చు. యెనిశెల్టీ సాంబశివరావు 
గాంధీతత్వ విశ్వవిద్యాలయం స్థాపనకై కృషి చేస్తూ గుంటూరు జిల్లాకు జాతీయోద్యమ 
ప్రభావ నేపథ్యం ఎక్కువ కనుక దానిని గాంధీ జిల్లాగా మార్చాలని ఉద్యమించి కృషి 
చేస్తున్నారు. రాజస్తాన్‌ విశ్వవిద్యాల యంలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగాధిపతి, వర్జమాన్‌ 
ఓపెన్‌ యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌గా కూడా పనిచేసిన ప్రొఫెసర్‌ నరేశ్‌ దథిచ్‌ 
సామాజిక మాధ్యమమైన ట్విట్టర్‌లో మహాత్మాగాంధీ జీవితాన్నీ సందెశాన్ని 140 
లక్షరాలు మించని 400 ట్వీట్ల ద్వారా గాంధీ సమగ్ర జీవితాన్ని హిందీలో అందించారు. 
గాంధేయ వాదం, శాంతి అధ్యయనాల్లో దిట్ట అయిన నరేశ్‌గారి ఈ ప్రాజెక్ట్‌ 
యువతరానికి తెలియచెప్పడానికే అంటారాయన. గత ఏడాది గాంధీ జయంతికి 
మన దేశంలో తొలిసారిగా వృత్తాకారపు తపాలాబిళ్లలను గాంధీజీ జీవిత ఘట్టాలతో 
ముద్రించి, మన తపాలాశాఖ ఇప్పటికి గాంధీపై మొత్తం 65 తపాల బిళ్లలు విడుదల 
చేసినదైంది. గాంధీ ఆదర్శంగానే ప్రధాని మోదీ “స్వచ్చ భారత్‌'కు ఉద్యమించారు. 
“బాపూ బోధనలపట్ల నాకు పూర్తి విశ్వాసం వుంది. కారణం బాపూ చూపిన మార్గం 
ఎన్నటికీ తప్పుకాదు" అంటారు మోదీ. 1915లో గాంధీ శాంతినికేతన్‌ వెళ్ళి టాగూర్‌ 
గారిని 'నమస్తే గురుదేవ్‌' అని పిలిచారట. దానికి టాగూర్‌ 'నేను గురుదేవ్‌ అయితే 
మీరు మహాత్మా అన్నారట. తదాదిగా గాంధీ మహాత్మాగాంధీగా వ్యవహృతమౌతున్నారు. 
1944లో జాతీయ ఆర్మీ మార్చ్‌ మొదలైన సందర్భంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 
తొలిసారి గాంధీజీని 'జాతిపితిగా సంబోధించారట! నోబెల్‌ శాంతి బహుమతిని 
సజీవులకే ఇవ్వాలన్న నాటి నియమం వల్ల 1948లో నోబెల్‌ శాంతి కమిటీ ఆ 
పురస్కారానికి గాంధీజీని ఎంపిక చేసినా, ఆయన మృతి చెందడంతో .ఆ ఏడు శాంతి 


బహుమతినే రద్దు చేశారట! 


1910లో మచిలీపట్నం నుండి వెలువడుతుండిన ఆం(ధభారతి పత్రికలో 

గాంధీజీని గురించిన మొట్టమొదటి తెలుగు కవిత అచ్చయ్యింది. 'కరుణాసాం(ద 
మోహన చంద్రగాంధీ” అనే ఆ గీతం రాసింది రాయప్రోలు సుబ్బారావుగారు. అలాగే 
గాంధీ అస్పృశ్యతా నివారణోద్యమ (ప్రభావంతో త్రాలి దళిత గీతం ఆంధ్రభారతిలోనే 
'మాలవాళ్ళపాటి అచ్చయింది. 2009లో ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారు అది 
ఒక దళితుదే కచ్చితంగా రాసి వుంటాడని భావించారు. కానీ 'నిరుద్ధ భారతం” అనే 
తొలి దళిత సాహిత్య గ్రంథం రచించిన కీ।శే। మంగిపూడి వెంకటశర్మ గారి రచనే 
అది. తదాదిగా గాంధీపై వచ్చినంత సాహిత్యం మరో భారతీయనేతపై రాలేదనవచ్చు. 
గాంధీ శతజయంతి సందర్భంగా “కావ్యాంజలి పేర గాంధీ స్మారక నిధి గాంధీపై 
వచ్చిన తెలుగు కవుల కవితలతో రెండు బృహత్సంకలనాలు వెలువరించింది. “బాపూజీ” 
కావ్యం రాసిన జాషువా గాంధీజీని “ఏసుక్రీస్తు'గా కీర్తించాడు. తెలుగు కవులు 'గాంధీ 
నామం మరువాం మరువాంి అని అవతార పురుషునిలా ఆయన నామ స్మరణం 
చేసారు. 


గాంధీజీ తన ఆత్మకథ 'మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌ 1925లో గుజరాతీ 
భాషలో రాశారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహదేవ దేశాయ్‌ దానిని ఇంగ్రీషులోకి 
అనువదించారు. అన్ని భారతీయ భాషలలోకి గాంధీ జీవితచరిత్ర అనువదితమైనా 
'మళయాళి భాషానువాదం ప్రతులే ఎక్కువగా అమ్ముడయ్యాయట. 2010 ఆగస్సుకే 
7.78 లక్షల ప్రతుల అమ్మకాలు మలయాళ భాషల్లో గాంధీ ఆత్మకథకు లభించాయంటే 
ఆయన సందేశ కాలిక వైభవం (గ్రహించదగింది. 

తెలుగునాట గాంధీ 150వ జయంతి వేడుకల ఆవశ్యతకను తెలంగాణ రాష్ట్ర 
ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి. రమణాచారిగారు యువభారతికి కర్తవ్యోన్ముఖం చేయడం 
జరిగింది. 'దేశం-జాతిపిత సందేశం” పెరిట తెలంగాణ సారస్వత పరిషత్తులో 
యువభారతి/ నవయువ కవి సమ్మేళనం నిర్వహించింది. మహాత్ముని 150వ జయంతి 
సందర్భంగా 150 సూక్తులతో గాంధీ మహా(త్ముని) సూక్తులు గ్రంథాన్ని ప్రచురించి 
వెలువరించింది. అక్తోబర్‌ 2, 2019 నాటికి కనిసం లక్ష ప్రతులు విద్యార్ధి లోకానికీ, 


యువతకూ అందించి గాంధీమార్గంలోని స్ఫూర్తిని దశదిశలా చాటాలని, వారి 


మనస్సుల్లో నాటాలని సంకల్పించి పురోగమిస్తోంది. 


ఇప్పుడీ కవితాసంకలనం గాంధీ సందేశపథం పరివ్యాప్తికి సంకల్పించింది. 


ఇందులో కొందరు ఈ సరికే కవులుగా పేరొందిన వారున్నా అధిక శాతం యువకులే 
వున్నారు. శాంతి సమర విజేతగా సత్యాగ్రహ చిరయశస్వి గాంధీ అని డా॥ వడ్డేపల్లి 
కృష్ణ అంటుంటే, జాతిపిత 'శిరసెత్తిన జననికి తను త్రివర్ణమౌ గొడుగు” అంటారు 
వోలేటి పార్వతీశం. “గుప్పెడు ఉప్పును పోగేసి - నిప్పుల ఉప్పెన రాజేసి - భరత 
మాత తలరాతను మార్చిన విధాతి అని తాడినాడ భాస్మరరావు ప్రతిధ్వనిస్తుంటే, 
నేటి “మానసిక రోగార్తులకు శస్త్ర చికిత్స చేయగల జ్ఞానవైద్యం గాంధీజీ సత్య శోధన 
అనేభావం' అని తీర్మానిస్తున్నారు కొండపల్లి నీహారిణి. “మనలో చేవ అచేతనమైననాడు 
- యువత నిర్దవమై శవసమానమైనప్పుడు - భారతీయులుగా మనం విఫలమైనప్పుడు 
అప్పుడు కదా జాతిపితని పిలిచేది. అప్పటివరకు మనమే అమేయ శక్తి సంపన్నులమై 
పోరాడుదాం. గాంధీ కలల రాజ్యాన్ని నిర్మిద్దాం” అంటారు డా॥ వైరాగ్యం (ప్రభాకర్‌. 
వర్తమాన సమాజానికి గాంధీ సందేశాల ఆవశ్యకతను ఈ కవులంతా గుర్తించినవారే. 
ఇలా గాంధీ సందేశధారతో, జీవన స్ఫూర్తితో యువత దేశ అభ్యున్నతికై గాంధీ 
పథంలో పునరుత్థానం చెందాలన్న ప్రబలకాంక్షయే యువభారతి వెలువరిస్తున్న ఈ 
కవితా సంకలనం. యువతను నిర్మాణాత్మకంగా రూపొందించేందుకు ఈ కవితాక్షర 
దీపకాంతులు ఉపకరిస్తాయనీ చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం 
కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” అన్న భావనకు 
ఇదొక కార్యరూపక అంకురమనీ, విన్నవించుకుంటూ మీ సమాదరాన్ని సర్వదా 
ఆకాంక్రిస్తున్నారీ కవులంతా! జయహో! 


నదా మీ 
హైదరాబాద్‌ సుధామ 
30. 1.2019 యువభారతి (వధాన నంవాదకుడు 


242 


గాంధి సందేశ పథం 


విషయాను క్రనుణిక 

(ఆంగ్ల అక్షర క్రమంలో కవుల పేర్లు) 
కవి/ కవయిత్రి కవితా శీర్షిక పేజీ నెం. 
1. ఆచార్య ఫణీంద్ర - క్రొత్త వేల్పు 11 
2. ఆలూరి విల్లన్‌ - కొత్త రంగులు అద్దిన గాంధీ 12 
3. అనిశెట్టి సతీష్‌ కుమార్‌ - రామరాజ్యం 13 
4. బత్తిన కృష్ణ - బాటసారి 14 
ర్‌. డా॥చక్రపాణి ఇమ్మడిశెట్టి - మన్నించగలవా మహాత్మా 16 
6. డా॥ జి.కుమారస్వామి నాయుడు - కొంతలో కొంత 17 
7. శ్రీమతి గొడవర్తి సంధ్య - మళ్ళీ రావా మహాత్మా! 19 
8. కానూరి సుజాత - జాతిపిత గాంధీ 20 
9. డా! కె.బి. లక్ష్మి - దిశా నిర్దేశం 22 
10. డా॥ కె.లక్ష్మీ అన్నపూర్ణ - గాంధీ చూపిన మార్గం 23 
11. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి - ఓ మహాత్మా! మరువలేం! 24 
12. డా॥ కొండపల్లి నీహారిణి - కాలం వేసిన బొమ్మలో గాంధీజీ 26 
13. కొన్నె నారాయణ - భారత “మహాత్మ సందేశం 29 
14. కె.శ్రీలత - దేశం-జాతిపిత సందేశం 31 
15. మేనావత్‌ రాందాస్‌ "హోతా 34 


యా 


కవి/ కవయితి కవితా శీర్షిక పేజీ నెం. 


16. ఎం. రామకోటేశ్వరరావు - తనే ఒక చరిత్ర 36 
17. పి. రామకృష్ణ - కర్మయోగి 37 
18. డా॥ రాధత్రీ - బంధముక్తి దేశం-బాపూజీ సందేశం 38 
19. “సాధని నరసింహాచార్య - గాంధీజీ వారసులమని 

గర్వంగా చాటుదాం. 39 
20. శంకు - గాంధీజీ 40 
21. శిష్టు సత్యరాజేశ్‌ - యువతా మేలుకో 41 
22. శ్రీను కుశాలి - శాంతి కాముకుడి సందేశం 43 
23. సుధామ = బాపూ! 45 
24. తాడినాడ భాస్కరరావు - గాంధీ చూపిన బాట 47 
25. డా॥ తిరుమల శ్రీనివాసాచార్య  - గాంధీ జయంతి 49 
26. తిరునగరి శరత్‌చంద్ర - స్వర్ణ భారతికి అక్షర హారతి ర్‌2 
27. తూపురాణి వెంకటకృష్ణమాచార్యులు - జాతిపిత-మహాత్మాగాంధీ 54 
28. తుమ్మరాజా - మహాత్ముని సందేశం ర్‌త్‌ 
29. తురిమెళ్ల రాధాకృష్ణమూర్తి - కొల్లాయి గట్టిన కోవిదుడు 56 
30. వడ్డేపల్లి కృష్ణ - ఓ మహాత్మా 58 
31. వైరాగ్యం ప్రభాకర్‌ - జాతిపితని పిలుద్దాం 59 
32. వెంకట లక్ష్మి - శాంతి కపోతం 60 
33. వోలేటి పార్వతీశం - జాతిపిత 62 
34. ఊర ఈశ్వర్‌ రెడ్డి - అవతార వేల్పు గాంధీ అ 


కొత్త వ 


చి 


- డా॥ ఆచార్య ఫణీంద్ర 
నత్త, మవొంస శాంతి - ఢుది సావన శోయగ నుద్ధువింబి త 
త్ల్రుత్తుమయు లానుముర్స్‌ మదిని కీర్థన డోయుచు “నలత్చు రల్ల”లన్‌: 
నితము బోధ గూర్భితివి - నిరల జీవన నూరవేదో? జా 
న్లుత్చము నెంబి (మొక్సెద ననారతమున్‌ నిను “కోయి “బావుజీ”? 


వళమయి ఆంగ్ల వొలనకు భారతమాతయు బానిసాయి - ఏ 
దిళయున్ను మాధమేదియును దోళ జనావళి కానదాయె - ఆ 
దళ నరుదెంచి చూవితివి దారిని, సల్పగ శాంతి యుధ్రమున్‌! 
యళమ్ము న్వరాజ్ఞు మందా భారతావనిలో జునమెల్ల న కవిన్‌! 


అంటరాని తనంబును నదగ శని, 

వీదీత వజులకు వెధ వీట వేని, 

నర్వ మతముల నొవ్యోర నత్తథమ్మ్బు 
విళ్తామునకు జూవిన “క్రొత్త వేలు” వీవు! 


ఒక బెంవను కొట్టిన - మరి 
యొక బెంవను జూవు నీ ముహోక్తిని వృాదిలో 


అకళంక దీక్ష చేకొన 
నకల ఉఊనుల్‌ - మరి (దవంబ శాంతి” గెలువదో? 


వొంన వెచ్చు మం - పెబ్బాయి స్వార్గమ్ము - 
ధర్జు మవని యందు తడగుడుందె - 
ఫుట్టుమయ్య గాంధి వుదమా rn ఇ 
నత్తా గుణము జగతి నంతరేందా. 


యయా 


కొత్త రంగులు అద్దిన గాంధీ 
- ఆలూరి విల్సన్‌ 


(టిటిన్‌ న్యామాజ్వాన్ని గడగడ లాదించిన గాంధీ 
నత్వాగవా ఆయుధ పోరాట అగ్రగణ్యుడు గాంధీ 
నవోయ నిరాకరణ నత్త అపొంనల మారదర్భి 
భారత స్వాతంత్ర నమరయోదుడు మవోత్సాగాందీ 


స్యామాజ్ఞువాద వొంనా విధానాల వ్రుతిరేకి 
విళ్లమానవ సోదర భావాల నత్వాన్సేవి 
నమాజు వైడుద్దుం వైతికన్ణాయి తొలగించాలని 
మానవాళిని ప్రభావితం చేనీన మహాత్మాగాంధి 


జీవితాని నత్త శోదన్నకై అంకితం బేనీన గాంధీ 

నబర్హుతి ఆశ్రమ నిర్మాణ కర్ణ భవవ్పుత్‌ నత్తాలోధకుదు 
అంటరానితనం పోవాలని దేవాలయ (వవోళం డందాలని 
అన్ను మతాలు కులాలు ఒకటేనని బెవున మువోత్తాగాంధీ 


నందోళమై నిలిచిన ఆదర్ధ జీవితం 
నీద్దాంతాలతో యుడివడిన డద్దామ జీవితం 
నంఖూర్ణ్‌ అన్తిత్తు వశ్వాన ము పోన్నత జీవితం 
విళ్లవ్మావ్ర కీర్డిగాంచిన మువోత్ళుని జీవితం 


నత్తుమే భగవానుడిని నమ్మిన గాంధీ 
నర్హమానవ (కేయన్నుకైౌ వరితవింబిన గాంధీ 


* కొత్తరంగులు అద్దిన గాంధీ 


వళాల (యోజనాల విసన్హ్రత పోరాట యోధుదు 
జీవత కొలిమిని కాల్చి వదును వెల్లిన గాంధీ 


(తి మనిషి నత్వానికి బద్దుడు కావాలన్న గాంధీ 
జీవితాన్నే ప్రయోగశాలగా మార్చిన గాంధీ 

విళ్వాన నిద్దాంతాన్ని వరిళోదించిన గాంధీ 

భారతీయ చింతనకు కొత్త రంగులు అధ్రిన గాంధీ ఉ 


రామరాజ్యం 
- అనిశెట్టి సతీష్‌ కుమార్‌ 

తుపాకీతో రాదు రామరాజ్వుం 
నమాజుంలో మిగిలేది రావణకాస్ట్రం 
(వేతి మనికి పెంచుకోవాలి మంచితనం 
నిలపాలి మనలో డన్న మాననత్తం 
నిర్భించాలి భావిభారతం, 
వమవొళ కనివిసే కాబోనే కలికాలం, 
వారిక్‌ ఎకుడ ఉంది తిరిగే స్వాతంత్రం 
ఆడవారిలో చూడాలి అమ్మతనం 
అదో మన దేశానికి కోముదాయకం 
అప్పుడో నిర్భితం అవుతుంది నవభారతం 
ఎమ్తుడు డందకూదదు మనలో స్వార్థం, 
దోశం కోసం చేయాలి పదైనా త్యాగం 
విడువాభి మనలో రాక్షసత్వం 


యో 


తననన 
a = 


మేల్ఫ్ళొల్లాలి మనలో మానవత్తం 

(వతి ఒకుడు పెంచుకోవాలి శాంతి స్వభావం 

అవ్హుదో దోళంలో వెల్లివిరుస్తుంది సామరస్యం 

పేదవాడి జీవితం అయ్యింది దుర్భరం 

వారిక్‌ అందివ్వాలి సంవన్నుల ఆవ వొనస్తం 
మనుషుల్లో ఎందుకు కులమత బైదు్దం.... 

కలినీ నిర్హించాలి నవనమాజుం.. 

చేయాలి గాందీగాదు ఐవ్ఫున దారిలో వయనం 
అవ్హుదో వస్తుంది వారు కలలు కన్న రామరాజ్ఞుం. అ 


బుంతులణంలి 


రండి. కదలిరండి 

మనిష్షిలోనుంబి, మనుగదలోనుంబి, మమతల్లో నుంచి 
యమంబుల్లోనుంబి... ముంచు దువ్పుట్లో నుంచి 

రండి... కదలిరండి 

వీలుస్తున్నాయ్‌ ఆ వూలమొక్తుల గుబురులన్లి 

గొంతెత్తి మరీ... గొంతు మోంెత్తి మరీ... 

కట్టుకున్న ఇటుకరాళ్ళ థోరీల్లోంచి 

చెక్స్‌ పెట్టుకున్న ఇంటి గుమ్మూల్లోంబి 

తొడుక్కున్న భయాల్లోంబి 

దిగేసుకున్న ఆయాన వయానల్లోంబి 


న 


ఈ విత్తమానవ బింతనలో కాలిపోతూ 

వృృత్ళు తయ్యల మీద వేర్చబదుతున్ల దోహోలకు 
ఉర్చును నేడ్డుగా వేర్చి 

వొద్దు తెరచిన నదకలతో నత్పుళోదనలను నూంవోనిన 
నవొనళీలుడు వీలుస్తున్నాడు... రండి 
బ్యతించుకున్న గత కాలవు నత్చాలకు గొంతునిన్తూ 
దిళాన్స్రోళాల మీద స్వారీ చేస్తూ 

తన ఊవో లక్ష్రాలకు ఊరట నిస్తూ 

(పేవపొంచే (వతి జీవనదిలో 

రేవటి న్వవ్నాలను వొరించిన 

నత్పాజదోవన నావికుడు వీలుస్తున్నాడు... రండి... 
నిళీదిలో తిరుగని న్వవ్వాలుందవని 

న్వవ్లాలు తబ్బిట్లాదని నిళీదులుందనని 

న్వవ్నాలో మనివిని వునరుజ్ఞవంన బేనాయంటూ 
వత వొంతాల మద రాని పెట్టిన 

వనంతాల నేద్యుడు వీలుస్తున్నాడు... రండి 
బేతికందనంత దూరానికి వినీరేనిన 

అనత్య్మొని డూవకంగా తెలునుకుని 

నిజుజీవితాన్ని నత్వానికీ అర్జించన నాయకుడు 

ఈ నూలుపోగు వగ్రధారుదు దీలున్తున్నాదు... రండి 
అకుంఠిత దీక్షతో అలబికాని అరణ్బురోదనలను పారదోలి 
(కూరమ్భుగాల దాడులను కూకటివేళ్ళతో పెకలించి 


I a CO NR 


దేళాన్ని నన్ఫుళశ్చామలంగా మలబిన 

నత్వా(గవా మాంగత్రికుదు ఈ 

గాంధీ మవోత్కుడు వీలుస్తున్నాడు... రండి... 
రండి... కదలిరండి. ఖ్‌ 


మన్నించగలవా మహాత్మా 
-డాక్టర్‌ చక్రపాణి ఇమ్మడిశెట్టి 


అది మవోత్కుని ఆలోచన 

మవానయమైన ఆభరణ 

నీతి, రీతి అందడూ పాటించాలని 

గీతా బైభిల్‌ ఖురాన్‌ చదవాలని 

నత్తం, అపొంనలో ఐతుకు బాటలని 
నిన్నార్థం, నిరాడంబరత, నియమవాలన 
మనిషిని ఎల్లవేళలా ర్షీంచేవని 

లక్షం సాధించే దిళగా వెనుతిరగని పోరాటం 
త్వాగాలకు ఐలిదానాలక వెరవని నంగామం 
ఓ డద్దమం తన వేడు బెహ్హ్రువంటుంది 
నత్వాగవాం తన నత్తా బాటువుంటుంది 
మనిషిని మనిషి పొంనించే జాలుం 
నవొంచజాలమన్స్నదో నినాదం 

లాలీ దెబ్బలు, అరెస్టులు నయితం 
చిరునవ్వుతో స్వాగతించే ఐలం 

మనిషిని మనవిని చేనే గొవ్హు ఆలోచన 
విగ్రహోలు ధద్వంనం చేని న్యిగవోలు కోల్లోయే జాతిని 
(వజలను భయభ్రాంతులను చేని 

ఇదో డద్దామం అని చెౌప్పేవారిని 
(ప్రజాస్వామ్యం ఓ మునుగని 


* మన్నించగలవా మహాత్మా 


టగల్భాలే వరిపాలనన్సి ధనార్థనో కర్తవ్యమని 
కొత్తదారిలో వెళ్ళందో ఏదీ రాదని = 
ఇఫ్రుదు ఎవరికి వారే పాలకులగని 

తాము ఆచరించేదో న్వాయమని 

ఇదో న్వురాజుమని బెప్పుంటో 

మీరంతా తెబ్సిన స్వాతంత్రం 

మరంతా కాంక్షీంచిన నురాజ్లుం 

ఇదేనా.” అనుకునే మమ్మ 

ఈ జయంతి డత్సవాల చభనేళ 


మన్నించభగలవా మవోత్తా 1! థ్‌ 
కొంతలో కొంత 
చావ్రకో బయవదని వాడు - డౌ॥ జి.కుమారస్వామి నాయుడు 


ఇంకవందికీ భయవడతాడు 

చేయదలచుకున్న మంచి వనులన్లీ 
బబ్భేలోవలో బేనేన్తాడు 

చుట్టూ దన్న కంవును 

మనసులో తయారైన సెంట్లు బల్లి తరిమేస్తాడు 
ఇంటి ముందు పేదువపోయిన చెత్తను 

రెండు చేతులతో తీనేన్తాడు 

వరినరాలను కాలువ రసొతంగా మార్చేస్తాడు 


గౌందీ మవోత్కుదీలా 
నత్వాాగవోలే చేయనవనరంలేదు... 


కొంతలో కొంత _ — 


చమకాలంత త్ఫొగగుణం డంటో చాలు 
వరోవకారార్థం శరేరాన్ని త్వాగం చేయకపోయినా 
వడుల కవకారం బెయ్యకుంటో చాలు 

నతీనుత' నంసారానికంకితం కావదం కంటో 
అప్రుదవ్దుదు మిత్రుల ఇళ్లకు వెళ్ళిన ను మేలు 
గాంధీలా తాంతిమంశతాశన్భి జవించకపోయినా 
కొంత కోపాన్ని తగించుకవుంటో మేలు 

అందమైన డూవం డందని వ్యరవగదం కంటో 
వాగ్ళూషణాన్ని దరించదం మేలు 

దిలముందని దాడులు బేనేవారికీ 

ఒక బెంవముద కొడితే 

ఇంకో చెంవ చూవదం మేలు 

డబ్బులు కాదబెట్టి మారణాయుధాలు కొనుక్తోవదం కంటో 
మంబితనంతో మనుమ్ములను కూద, ర్లుదం వేలు 
ఐకమత్తాన్ని మించిన ఆయుధం లేనేలేదు 
వెయి గెరిల్లా పోరాటాల కంటో 

ఒకు నత్వాాగవొం మేలు 

శాంతి అపొంనలతో తచ్చుకొన్ల 

స్వాతంత్రానికి మరణమే లేదు 


గాంధీ వుజ్రన దోళంలో 
గాడ్దోలు కూదా వుడుతుంటాడు 
గాంధారి నుతులు కూదా తారసవదుతుంటాడే 


అంధకారాన్ని వెౌనుక వేనుకు వన్తుంటాడు 


జయం మాతం 
ఎద్దుుడూ వెబుగునే వరినూ డంటుంది. @ 
మళ్ళీ రావా మహాతా,! 
- శ్రీమతి గొడవర్తి సంధ్య 


నత్వాన్సేవణ వరమ దర్హమని 
నత్తసాధనయే వరమ యోగమని 
శాంతి నదొనం వరమ వూజ్బామని 
ళమదమాదులే వరమ వారమని 
జాతికి చాటిన జాతివితా 
ఖ్రాతని వొందిన న్ఫూర్షివదాతా 
రఘువతి రాఘవ రాజారాం అని 
నినదించే నీ అంతరంగం 
ఆధునికతకో అధ్థంకానిది 
స్వార్థ రక్తునుల వొంసొకాందకు 
అవొంనా మార్గం కండుకనాయం 
కన్ను తెరినే వచందో వలయం 
కన్నుయమూ స్తు (వమాద వలయం 
చుట్టూ చూస్తే నుడిగుండాల నిలయం 
భయ పెడుతోంది నీ దోళప్రు యువతను 
అందుకో 
డత్తమ విలువల డత్తోజాన్లి 


* మళ్ళీ రావా మహాత్మా! 


డద్భుమ న్ఫూర్తుల జౌన్నత్సా?న్ని 

దోళ భావనల దారుడ్రాన్చి 

దన దానవు దమనకాందనీ 
యువతరానికి బాబీ బెవ్పుగా 

ఆదునికుదవై అమరజీవ్నివై 

థరతమాతకు ముద్దుభిద్ధవై 

థావతరాలకు మాధదర్శిదై 

ఈ దోళానికీ ఆదర్ధుమూర్తివా' 
నత్వ్తాపొంనల నంభావనతో 
శాంతిమారపు నందేళంతో 

దింగరు బాటలు ఢవతవ్వానికీ 

బాహూజీ ఇక తరలిరా 

మల్ళీ ఫుట్టవా యవోత్మా! 
మా అందరి కోనం మవొతాత్తా 
ళతకోబీ వందనాలందుకో మవోత్మా! ఆ 


జాతిపిత గాంధీ 


ఆబంద్రార్డు కీర్షిగల భారతావనిలో 

వికనించిన నూర్తుతోజుమే కదా మన భావూ 
కులమతాలకు తావు లోకుందా... జాతి ఖ్యాతిని 
విత్తం ముంగిట నిలిపేందుకు చేతిక్షరను చేయూతగా 
లౌంతి మాధమే వేదమంత్రముగా 


RPE న కదా 


ఎన్నో వేల అదుగులు ఒకో బాటగా 

దిళా నిరేళం చేనిన ఓ మారదర్భ్థకా... 

2లో దేశానికి మూలాధారమని... ఆ రైతే రాజుని... 

లైతు క్షమం కొరకు నిరంతరం పోరాడిన నిత్తు కుషీవలుదా 
అందుకొనుము మా పాదాభివందనం 

నత్తామాధమే నీ ఆచరణగా 

వేషం, భావ అన్నీ జాతికి అర్పించి 

నీ వస్త్రమును నీవో వడికి ఆదర్థముగా నిలిబితిని కదయ్యా... ఓ మవాోత్సా 
మత సామరస్పుమే నీ అభిమతముగా 

స్వాతంత్ర నమరంలో ఎందరో మవానీయుల తోడుతో 
నరోజినీ నాయుడిని నీ తనయగా భావించి 

నీ ఆళయాలతో ఆలోచనలతో అంబేద్దుర్‌ రాజ్యాంగ రచన చేయగా 
కుల మత వర వర వైషన్వూలకు తావు లేకుందా 
స్వాతంత్రాన్ని తెబ్చితివి కదా 

భరతమాత ముద్దుల తనయా... జోజోలు నీకు 

బోని నభ్చూల నీ డూవం 

కల్పవమెరుగని నీ అభిమతం 

నోటి బాలలే రేవటి వొడులు అని 

నిరతమూ నినాదాలో కాదని కార్పుడూవంలో బూవితివి 
బాద్దుతగానూ మెలిగితిది... కొల్లాయిగట్టిన ఓ గాంధీ... 
నేటి తరాలకు నీవే ఆదర్ధం 

భావి తరాలకు ఆచరణా... అనునరణ యోగ్యం 

ఓ యువకా మేలుకో... వవేకదై.. జాగరూకుడివై ౪ 


aD —_ 


బాసూ! 

ఎన్ని జయంతులు గడి నేనేమి ? 

స పుట్టినరోజూ వేడుకలన్న మొక్కుబదీ అయ్యాక 

మూడు కోతులతో అందించాను నీతి 

అందుకు వూరి వరుద్రంగా నదున్తోంది లోకనీతి 

న్యాయం, ధర్భుం, శాంత, అవొంన ఆయుదాలన్న్హావు 

నత్వాగవామే నర్వ దువ (గవోలకు శక్షన్నావ్ర 

నిజమే బాహా! 

నీ మాటు వేదం, నీ విలువు మంత్రం, నీ నదక నదత అనునరణీయం 
ఆనాదు. 

పొటింబెవారెరీ నేటి వరుగ వందెొవ్రు గమనంలో 

అంతా యుక్ళుబడ్‌ అయ్బోకా! 

నత్త భారత్‌ న్వబ్ధు భారత్‌కు ఆనాదో కొల్లాయి కట్టి నడుం బిగించాను 
యావన్చుంది భారతీయులూ కదిలి వచ్చేలా 

స్వాతంత్రోద్యమ దర్పుతా నినాదాలు విళ్ళుమంతా (వతిద్వనింవ చేశావు 


ముక్సులు బెక్తులవుతున్న నోటి స్వార్థ రాజకీయ “రు దెక్టు” వ్యవస్థలో 
డెక్భాయిక్టు వనంతాల భరతావనిలో 

న నుడి నానుడి అయ్యేనా 

అంతా మొక్కుదదీ అయ్యాకా/ 

నిత్సః నత్త కాంతివి వ్రూదయాంతరాలాల్లో నిలిచి వెలిగే జ్యాతిది” 
జాతి మనుగడకు నీ మవానీయ మవొతోక్తులే మార్గదర్భుం 

జాతి వితా! నీ నందోళమే దేశానికి ఆదర్ధం 

యువ భారత యువవాణికి దిశా నిర్జేళం! అ 


ళ్‌ గాంధీ చూపిన మార్గం 


గాంధీ చూపిన మార్గం 
- డా॥ కె.లక్ట్మీ అన్నపూర్ణ 

భరత మాతకు ముద్దుభిద్దదై 
ఢరత జాతికి జాతారల్సమై 
వరవీదనను పోగొట్టగ ఒజ్జు బంతియె 
వరగినాడు గాంధీ జూతివీతయె 
వోడుబందరు నందు వుల్జ్‌నాదు 
వోడు వేరు కూడా గి ట్రనివాదు 
శాంతి నవానాలకు మాతు పేరైనాడు 
అపొంనను ఆయుధంగా చేసుకున్నవాడు 
గాంధీ దర్వాగవాం నత్వాాగవొం 
గాందీ మారం అనునరణీయం 
గాంధీ ఆళయం జాతికి ఆదర్భం 
గాందీ బోధలు ఆచరణీయం 
ఒక బెంవవై కొట్టిన వాడికి 
రందవ బెంవ చూవీంచనాడు 
వగతోడ వగ తీరదన్హ నీతిని 
జగతికి బోధించినాడు 
వౌనం అతడ్‌ ఆభరణం 
నిరాడంబరం అతని జీవన బిధానం 
గీతాసారం అతనికి నీతివ్యాతం 
నత్తాభాషణం అతనికీ న్వభావనీద్రం 
బూబి రాయమన్సను చూదగివాదు 
నిజాయితీతో నిలబడిన వాడు 
ఖిద్రడు దాల్హాడు - దేశాభిమానం బాటాదు 


గాంధీ మార్గం యువతకు నందేళం 

దేశానికీ జీవతం అంకితమిబ్భి నవాదు 

(వజుల మన్ననలకు పొత్రమైనవాదు 

నడవడికలో జనతను ముందుకు నదీవీనవాడు 

గాంధీతాత అయినవాడు - హేరామ్‌ అంటూ నేలకొరిగాడు. అ 


ఓ మహాత్మా! మరువలేం! 
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి 


వోడుఐందడు లోన ఫుల్లునాఖ్రు 
వోరాట వథం చేపట్టినావ్ర 

వరాయి పాలన వద్దన్నాను 

కుల నిడ్రూలనే ముద్రన్హావ 
శతాబ్దాల వాలనకు బరనుగీతమై 
అవొంనే ఆయుధంగా 
నత్వాగశవామే సాధనముగా 
ఆంగ్రేయుల అవినీతి పొలనను 
తరిమికొట్టావు 

భారత జాతికి స్వాతంత్రం 

నాధింబి పెట్టావు 

దందయ్యాత మొదలెట్టి 

దమన నీతివై రణం చేపట్టాను 
జలియన్‌వాలాబాగ్‌ దురంతం భీకొట్టాఖు 
దాన ళ్రంఖలాలను వగులగొల్జోనావు 


ల న 


దేళమాత నేభ్బకౌ జును దారపోనినావు 
భలతజాతి ఏకమననుతో 
థానీల్లాబన్స భావమా! 

ఒల్లో ల్లి భిధ్రలోలె 
ఒదిగుందాలన్న వ్రాదయమా?/ 
ఏవీ ఆ అవ్భుత నిడులు? 

వీన్‌ స్ఫూర్తికీ గురుతులు 
మానిపోయి నీ త్వాగపు విలువలు 
వట్టవగలో కీచక జాతి 
నిర్భయలను కాటోన్తుంటో 
అధ్ధరాతి ఒంటరిగా వనిత 
నడయాడే సుభ ఎక్తుధ? 

నాటీ విలువలు బాటలేని 
చేటుకాలం దావురింబెను 

మనిషి మనిషిలో స్వార్థం పెరిగే 
మాయరోజాలు ముంబుకొబ్చాను 
మానవత్త్వం మంటు కలిన 

కులం వేటు సాగుతున్నది 

మాట మాటకి అవాం సోకి 
మతం తూటా తాకుతున్నది. 


అదినీతి అక్రమాలు 
దోవిడీ దౌర్ధన్యాలు 


EC NaI 


*ఉటఓమహాతామరువలేరా-ాాా-- 


లీ మ 


నాటీ తెల్లోనికి తెలియని 

నేటీ వలు కుంభకోణాలు 
నింగినంటిన ధరలతో 

నిడు పేదల ఆర్హనాదాలు 
నిరుద్యోగ ౦ నిరాళలతో 
మద్దుతరగతి జనం బతుకులు 


ఓ మహాత్మా! ఓ మవానీయుదా// 
మరువదులే నీ త్వాగం ఈ జాతి 
మరోమారు జన్భించు ఓ బాసూ 
న్వుబ్ధాభారత్‌ కొరకు 

చుమ్ముల నడివించు భావూ 

ఓ గాందీ/ మరవలేమయ్యా 

నన్ను నిత్పం మదిలో కొలుతమయ్తా” 09 


కాలం వేసిన బొమ్మలో గాంధీజీ 


- దా॥ కొండపల్లి నీహారిణి 


కాలం ఒకింత గర్వితురాలు 

తన ఒడిలో నేదదీరుతున్నాడు గాంధీజీ అని 

గాంధీ మవోత్కుడు 

గాంధీ మదాతాత్ళుదు 

ఒక కంఠం నినాదమై, రెందు కన్నులు చురకత్తుల మెరవులై 
అదినీతి వడులను, ఆ(కమార్భులను 


| 


కాలం వేసిన బొమ్మలో గాంధీజీ 
a య... 


నిలదీస్తున్నట్టున్న అతని మోము 
గోదలకో కాదు వేలాడ్రం 
గుండెలకూనూ,.. 


ఆ కన్నులు, ఆ బూషప్రలు 

ఓక నిలదీత ఒక నిళ్ళులత 

ఆకాళం, భూమ నడుమున నంబచరించో 

మవో ఆత్బులు అపుడపుడూ భూోవిన్తుంటాయి. 
జాత్సవొంకారం నిన్ను వీడనప్తుడు 

కుల అవొంకారం నీలో విజ్ఞుంభించినవుడు 
నీదైన మనివితత్సవు జాడలు చెలరేగాలంటో 
గుద్దుకు తెచ్చుకో మవానీయుల మవొతోక్తులు 
డైమూర్తి తత్హువు దివుజ్య్మోతుల నందోకాలు 

గాలి రెవరెవలకు అటూ ఇటూ ఊగుతున్న దీపాలనో 
దీపాల కింది నీడనో చూని 

నీ అబేతన, అమూర్త భావకామనలు 

నిన్న బైతను వీనుట్ణి చేని 

నీ భుట్టా డన్న బిన్నారులనూ ([దలోభివెట్టునేమా 
ఈ మాననిక రోగార్తులకు 

శధ్ర చికిత్స చేయగల అజ్ఞాత జ్ఞానటైద్దుం 
గాంధీజీ నత్పళోధన అనో భావం 

యంత్ర వినిమయ (ద్రవంభంలో 

నీకు వ్రశాంతత నివ్వుగలనని వడుగుల 


* కాలంవేసినబొమ్మలోగాంధీజీ-- 


కాలం” ఒక్సోనొరి దర్దాన్నీ (వదర్భంబొచ్చు 

లోతుగా పోయి, లోపాలు చూని 

గాంధీజీ మహోత్ళుదని, 

గాంధిజీ మవొతాత్కుదని తెలునుకో 

ఆ అమేయ శాగ్రజ్ఞానాన్లి 

ఈ అమేయ (వేమభావాన్ని జతబెేని వెదుకు 
కోటానుకోట్ల దోలీయ ఆవన్నుల కోసం 

కొల్లాయి గట్టిన గాంధీ 

వరమతళ్త్రం వరాకాస్త్రకు చేరి 

మరెందరికో ఆదర్థప్రాయుడు అయి 

ఓ నెల్సన్‌ మందేలా ఓ మారిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ 
ఓ అమెరికన్‌ ఐరాక్‌ ఒబామా 

వవ్యత భారత వటంలో తొలి బుక గాంధీజీయే అనిరి 
గాంధీ మవోత్కదోనని 

గాంధీ మవొతాత్కుదోనని 

జుధ్రి ద్వారాలు తెరచుకుని ఆస్వాదించు 

ఎగిరెగిరి వివరించే తెల్లని వొావురమూ అదో నందోళమిస్తున్నది 
అది ఓ శాంతి కపోతంగా వేరు పొందింది. 
వారిళ్లందుని మాటు 

(కవణ కుమారుని బాట 

ఇందియోత్తేజాలన్నింబీకీ 

ఏదో మవాత్తర శక్తి 

ఎర్పారా ఐబ్‌వన్‌లోని (వేము 


uu నీహారిణి 
నబ్బేమన్‌లో మనను 
తోథిదండ్రులవై, దోళంవై భక్తి వరివ్యంగమయితే 


కాలానికీ ఒకింత ౧ ర్యం 
తన గర్భ ౧లో మవోనుభావులను దాబుకున్నానని 


దానా నరే 

ఈ ఆదునికతల్లోరి అతిని చూని 
ఆ బర్మితనంతా మరిచే థి నుంది 
వర్థ వ్రుత్తాన, వర్ణాంతర, వ నొద్దుశ్చాలతో వోరాదినట్టు 
కాలం వేనీిన బొమ్మలో చేరె 

ఈ నగుమవోముల గాందీ బొమ్మకు నమానదనుః జ్ర 


భారత “మహాత్మ సందేశం 


- కొన్న నారాయణ 


కుష్ణగీతతో నీ గీతను మాడ్చుకుని 
రామచరిత మానన్‌తో నీ చర్యత రాసుకుని 

నత్తువారిళ్లంద్రతో నత్మాన్లి దోవునిగా నిలువుకొని 

అళోవుని అపొంనను ఆభరణంగా అలంకరించుకుని 

బుద్దుని శాంతినో ఆయుధంగా మలబుకుని 

పోడు ఖందుడుదబై పోరాటం నల్పిన భారత మవోత్సా జోహోర్లు/ 
న్వళక్తే జీవన ద్రమాణమై - నైలిక విలువలకు ఆలవాలమై 
నిజాయితీ, సొభ్రాత్పత్వాలడు నదిర్దుతి ఆ(ళమమై 

వదువు నంస్తారం ఖాయమై - అన్యాయ ఖందనో ర్హేయమై 
జాతి వివక్ష నిడ్భూలన లక్రా దర్ప రక్షణ కవచమై సాగెను 


జాతి అవొంకొర జొందాను దించేసి నంవొద్దులు దాటిన ఫినిక్ర్‌ ఆ(శమం 
నర్గమానవాలికయ్మిను ఆదర్భం -ఖారత యమవోత్ళా జోవోర్లు/ 
గుప్పెడు డప్హుతో జీప్పైనలా డప్పు నత్మాగ్రవా దావాగ్గ) రగిలించి 
దండయాత్రను దండిగా - మవోదందు యాత్రగా మార్థి 

ఆకలి మంటలను ఆర్జువంటలను వదలి-నీలిమందు వంటలను 


యఘుందుంబిన 
దువ్చుర మువ్చుర alm] యమూకలవె - బంసారణ్‌ నుంచి ఎక్కు వెల్లిన 


రైతు రాజ్యానికి వెన్నెముకవై - బేతివ్బత్తులకు దన్నుగా నిలిబి 

చరఖా (వీ చర్యిత కారుడటై - (గామ న్వరాజ్ఞు మెంచి 

న్వదోళీ వస్తు అలీకరణుకు ఢథహూవంకదా - బిదోళీ వస్తు బవావురణకు 
కారణమై 

ఖారత జాతివితదై - వెలుగొందిన భారత మవోత్తా జోవోర్లు 

సొమానుడిగా వుట్టి - అసామానుడ్‌గా ఎదిగి 

నంభ్రార్థ్‌ న్వరాజ్ఞు సాధన్నకా కాం(గైన్‌లో కాలిడి 

సాగిన నీ పొదయాత - న్వుతంత పోరాటంలో ఓ కలికితురాయి 

నవోయ నిరాకరణ - నిత్తః నిరావోర దీక్షలు 

జైలు జీవితంతో జన బందువుగా మారి - వజుల మేలుకోరి 

హోరెత్తించిన నీ పోడు - ఆయుధంగా బెరెను మా వక్షానికి మరోమాడు 

ఖారజ్‌ భోడో (కైట్‌ ఇండియా) - కరో యా మరో (డూ ఆర్‌ డై) 

నింవాగర్ధనలతో సాధించాను న్వతంలో ఖారత్‌ను 

కారణ జున్ఫ మపొతాత్లు - భారత మవోత్తా జోవోర్లు 

అంటరానితనం నుంచి వొరిజునులుగా వెంబి 


TI RE 7) nena 


a 


DOO 


తళ్చల్‌ అల్లా తేరే నామ్‌తో కులమతాల కుళ్లును కడిగ 
విళ్లమానన (వేమను వంచి - వినూత్న మానవ నృ నగా 
డలి లేకనే అద్భుతమైన ళిల్పాన్ని న్ధుజియింబి 

వు తవు లోని ఊవీరిలూది - భారత బితవటాన్భి D052 


రాజకీయం చేయని నాయకుడై - రాజ్యాధికారం కోరని రాజువయ్యాన 
మహపూన్నత దాతా - భారత మవోత్తా జోవోర్లు/ శ 


దేశం- జాతిపిత సందేశం 


- కె.శ్రీలత 


న 


ఎందరో వుజ్బుమూర్తులకు జన్మనిచ్చిన నా దోళం 
మువోమవాుల ఫురిటిగఢ నా భారతదోళం 


గాంధీగారి ఊననంతో మురినీంది భరతమాత 
ఆవుతాదు?ి కాబోలు జాలివీత 
అందుకో ఆయన నందేళం లోకానికి నవాణవొత 


అందరిలో డదయింబాలి కాంతి 

వీడాలి కులం, మతం అనో (్రాంతి 

ఆవై దోళంలో (వగతి ... ఇంటింటా కాంతి 
ఇదో గాంధీగాడు ఇబ్బిన న్నూర్తి 


నత్చమేవ జయతే అన్నది గాంధిగారి భానన 
మనమంతా తప్పుకో నదవాల్‌ ఆయన చూవీన (తోవన 


ఇక యనందరివై డంటుంది దోనుదంటి ఆయన దీవెన 
మనిషి మనిషిలో పొంగాలి సోదరభావం 

అందరమూ వీడాలి స్వార్ధ స్వభావం 

మానవాళికి అదో జీవం 


గాంధీజీ వాణీ... సొమరన్చ ధోరణి... మారుతుంది ఈ ధరణి 
అదో అనలయిన మణి 
నంతోవాల గని. మురుస్తుంద భారతావని.. ! 


అందరి వ్యధయాలు దోచుకున్న ధీరుడు 

మన బోని నవ్వుల మోవానుడు 

వెముకడుగు వేయని వీరుడు... న్వతంధ్రుం తెచ్చిన చూడుడు 
ఎన్నటికీ అస్తమించని నూడ్యుదడు 


మనమంతా భారతీయులం... ఎప్పటికీ విడిపోని సోదరీ సోదరులం 
స్వాయవోరాటంలో వెనుకడుగు వేయని ధదరులం 
ఆత్బగౌరవంలో ఆఅమరులం 


(తి మనిషీ వీడాలి ఆగ్రహం... కావాలి ఎంతో |గవొం 
వధివదినా వెలవాలి భావూగారి వ(గవొం 
(పకాళిన్రుంది మన ఢ్యగవొం 


* దేశం - జాతిపిత సందేశం 


(వతి చిన్న విషయానికే చేయక్షూదదు రాదాంతం 
వదాలి అనవనరఫు వేదాంతం ౯ 
దోళంలో ఎల్లవేళలా ఎగరాలి శాంతి కపోతం 
ఇది గాంధీగారి గొప్పు నీద్దాంతం 


స్యాతంత్రుభు నమరంలో గాంధీజీ రథసారధి 
మత విశ్వానవు వివకోరల్లో బలైన నమిధి 
ఆయన ఆజ్ఞను ళిరనావవపొంచదం మన అందరి వది. 


అపొంన ఆయన చేనిన నూచన 

అందరిలో మొలకెత్తాలి ఆలోచన 

గాంధీగారి మతం శాంతి నవొనం 

జనులందరూ ఆచరిన్తే నత్తం.. ఆనందంగా డంటారు (వతినిత్పం 
అప్పుడిక ఖారతమంతా నందనవనం 


భావూగారు కోరుకున్న నమానత్సం నాధిన్తే 
వెల్లివిరుస్తుంది మానవత్తం 

నూటయాభై వనంతాల ఈయేదు 

ఆయన నింగిలో తారలా వెలిగే రేడు 
మరలా గాంధీ జన్మించాలని ఖా కోరిక 

ఇది భరతజాతికి ఆ దైవమిచ్చే కానుక 6 


టా 


మహాత్నా! 


- మేనావత్‌ రాందాస్‌ 


ఓ మహోత్తా...! 

నువ్వే నాకు ఆతు. వరమాత్యు.. 
దక్షీణావీకాలోనూ... భఖారతదోతంలోనూ...! 
వురినీన తెల్లదొరల (కూరత్తం 
బొట్టు బొట్టుగా రాలిన నీ రక్తం 
బిమ్ము చీకట్లో బిట్లిన 

మా జీవితాల తోటలో 
దీదయించిన నూర్చుడివి నువ్వో 
మా వీదుడివి నువ్వో../ 

(బిబీవ్‌ సొడూజ్ఞువు కోటను 
బీటలు వార్చిన (క్రాంతివి నువ్వు 
మా స్వేచ్చా వదాతవు అయిన 
నీ నోటి నుండి రాలే నతి వాళ్ళు 
మాకు శాంతి... మా జీవితాల్లో కాంతి 
ఎంతో మనళ్ళాంతి/ 
(తాచుపాములు బివ్కిన విషాలకు 
జౌపదాల విరుగుడు చేసిన 

అవర ధన్సంతంివ నువ్వు 
తొల్లదొరలు గట్టిగా బిగించిన 

మా నంకొ కరు తెంచి 

ధర్మాన్ని దోశమంతటా పెంచి 


* మహాత్మా --- 


కోట్ల మంది (బతుకులకు 

విముక్తిని కలిగించిన మహాత్సా! 
అనలు అంగీని వదిలేసి 

డద్భమాన్షే బొక్ళాగ ధరించి 

ఎన్లో విజయాలు నిన్ను వరించేలా 
నత్మాగహాంతోనే వాటిని సాధించిన 
విరించబివి నువ్వు 

అణగారిన కంఠాలకు 

జనం గుండా చవ్హుళ్లకు 

నీ వీలుపే 

ఒక రుద్రవీణ రాగం 

నువ్వు మన దేశానికే కాదు 
(వవంచానికే ఆరాద్యుదివి 
(వతర్గులకు మాతం అవర రుదుడిది నువ్వు 
ఈనాడు నువ్వు భౌతికంగా 

మూ మద్ద లేకపోయినా 

నిత్తం కరెన్సీ నోటువె మాకు 

నీ దర్ధనభాగ్భం కలుగుతూనే జంది 
అయినా నా అమాయకత్తం తప్ప 
నీ తాగముయ జీవితానికీ 

ఓ కరెన్సీ కాగితం అద్ధం వడుతుందా? 
నత్మాగ్రవొ మవోత్యా a 


రాందాస్‌ 


నొర్వకాభిక నత్తం అయిన ఓ మోవొనదానా/ 
నీకు ఈ రామదాను వేలవేల వదణామాలు/! అ 


తనే ఒక చరిత్ర 


- ఎం. రామకోటేశ్వరరావు 
దూరం ఎంతో తెలినినా శ(తువ్ర తాకలే?ి నూద్చుదు అతడు 


నింగిలో మెరినే మెడువు అతను 

దీవ్వత్తున ఎగి నే నంద్రంలో కొరటం అతను 

అలల మద్ద ఒడ్డువు చేరిన ఆణిముత్తం అతను 
అద్భుతంలా అందమైన అమ్మాయి మెడలో నోరం అతను 
తనని ఆదరించే (వతి ఒక్లిడ్‌ గుండా భవుడు అతను 

తన ధైర్హ్యమైన (దజలకోనం తష్పుబేనే వాడిని 
ఎ౨బింంచదానికి వబ్బింది అతను 

రెవరెవలాడో మూడు రంగుల జెండా (బ్రతిక్షణం గుర్తుబోనే డూవం అతను. 
తన త్యాగాలకు గుర్తుగా ఈ లోకం 

ఎవ్పుట్‌కీ మరబివోలేని దాయం అతను 

ఒక బర్మిత తెలునుకోవదం కోనం నందర్థం కావాలి 
కానీ తనే ఒక చర్యత 

తన భర్షితకు వున్తకం కాదు కాలమే నమాధానం 

(బతి కరెన్సీ నోటుపై వతిడూవం అతను 

తరాలు మారినా గాంధీతాత 

అనే (వతి పౌఠుదూ వలుకుతూనే డంటాదు 

నత్తం, అవొంన ఆయుధాలుగా తాను బేనిన యుద్ధం 


ళ్‌ న న న 


ఈరోజు భవిత న్వేబ్బుకు ప్రతిరూవం 
నత్తమేవ జయతే 
బోలో న్వతంత ఖారక్‌కీ డై... 


కర్మయోగి 


- పె.రామకృష్ణ 
వేషధారణ చూ స్తే తెలుస్తుంది 
వటాబోవం వనికిరాదోని 
దెహాధారణ చూస్తే తెలుస్తుంది 
(బ్రతకదానికో శుజించాలని 
మోవివై బోనీనవ్వు తెలువుతుంది 
ఆవేళం అనర్ధదాయకమని 
వారి నదకు.. నదత తెలువ్రుతాయి 
న్వశక్తేని నమ్ముకోమని 
సాగింబిన పోరాటమే తెలువుతుంది 
అపాంనకన్నా ఆయుధం లేదని 
నవ్కిన నీద్దాంతమే తెలువుతుంది 
నత్తమును మించిన బైర్థుం లేదని 
వదవులు కోరని వొావనల తెాలువుతుంది 
కర్పయో/౧గా జవంబాలని 
వారి వబోధాలే తెబువులొలా 
నర్వజున పొతమే మతమని 


స్ట నెను 


న న న 


వారి వ్యగవోలను చూన్లే తెలుస్తుంది 
న(గవొం ఎలా డందాలని 

వారి జీవత చర్యతో తెలువుతుంది 
బెరిగపోని శాంతి నందోతాన్భి, తి 


బంధముక్త దేశం - బాపూజీ సందేశం 


- డా రాధశ్రీ 
(వ్లోద నారద వరాళర వఫుందరీక వ్రానొంభిరీళ 
చక శౌనక భీవ్టాంగదాదుల నమ్యర డూవంగా 
తర తరాల నంన్భ్రతీ నంధవదాయాలకు నెలవుగా 
కొలువుగా బెలువొందో నవొన కిరణాల సౌజునుదీవంగా 
యవన వూణ మొగలాయీ పారలీకాంగయోాది 
విజాతీయులతో వాడా కీరించబదో కలగీతికా దూవంగా 
అలరారిన అమర భారతం.. కాలానుగతిలో. స్యొతంగ్రాం కోసం 
తల్లదడల్లుతున్న కాలంలో నూటయాభై యేంద్ల నాడు 
వళ్చిమోత్తరంలో అవొంనా కిరణాలతో దదయించాడు 
జాతి శీక్తుదచ్చున నమయంలో క్ట వలుచని నూడ్చుడు 
శాంతి వారంలో. = నత్వా(/గవా మాధణంతో 
స్వాతంత్ర నముపార్థనో ద్లోయంతో నిరాదంబడ్నుడ్రౌ 
జాతా మొత్తార్దీ తన వెనుక నదీవీంచిన శాంతి విప్లవకారుడు 
నేవ్యాగామును నఐర్హతీ ఆ్యమాన్ని కార్పక్షేతాలుగా మలచుకొని 
వారిజనోద్రరణ్కణ నవోయ నిరాకరణ, ఖద్రడు ధారణ భేదభావ 
నివారణ... అనో నాలుగు వునాదుల మీద మ్యూమోవానమైన 
నవ్వు భారతాన్ని నార్చి్ధంవ తలవెథిన నూతన భావువుడు!! 

G8) 


* బంధ విముక్త దేశం - జాతిపిత సందేశం... 


ఆయుధం వట్టని అడ్డునుడు! బాణం వేయని రాముడు/! 
రణజున్చుదో కాదు.. కారణజన్నుడు కూదా అయిన అమరుడు! 
శత్రువులతో కూదా కీర్షించబదో నమర నవనం బోని స్వాతంత్ర 
ఫలాన్ని నమాజూనికీ నమదర్దించిన నర్వనంగ వంిత్వాగ/ గ! 
ఒక జీనన్స్‌ ఒక బుద్ధుడు, ఒక మవొవ్కదు, ఒక నానక్‌ 

ఒకో (శావణకుమారుదు, ఒక వొరిళ్ళుందుడు కలిని 

ఒకటిగా దాల్చిన డూవమే మోవాన్‌దాన్‌ కరమ్‌బంద్‌ గాంధీ 
తరతరాల నూతన జీవితంతో (వభానితం చేస్తున్న 

మరణం లోని నవ్వ్భావానుడు/ 

జాత వల ముత వర్థ వర (టొంలీయ భాషాద్దాషాలు లేని 
మానవ నమాజు నిర్హాణ (క్రముంలో ముందు నిలిచిన నుందడుడు 
ఆయన జీవితమే ఆయన నందోళం 

(క్రముమాధంలో అనునరిన్తే అ(గ్రనరమౌతుంది మనదోళం ౧ 


గాంధీజీ వారసులమని గర్వంగా చాటుదాం 
- “సాధన నరసింహాచార్య 


కరవాలం యులివింబని, కడ్డయోగి కరంచంద్‌ 
నిర్దలమయ డూవంతో నిస్వార్థను బావంలా 
ద్ధుడ నిళ్లయ దీవంలా, దువతారవు వెటుగులా 
థున చంితను అధ్ధంలా, గణతం/తపు ఆభ్ధంలా 
దోతమాత' దన్సత్తికై దేవాయు తృజీయింబినట్లి 
ధర్తమార్ల బేతనమది! స్వాభిచూన కౌతనమది 


న్యాతం్వువు తేజంలా/ న్యారాజ్రువు థూజుంలా 
ళు 


* గాంభీజీవారసులమనిగర్వంగాచాటుదాం-- ౨. 


నత్వా(గవొ నొరదిలా, నన్నారఫు వారధిలా 
థాగ్రోదయ జిండుంలా, ఖానీల్లిన బాపూజీ 
నదా మునకు ఆదర్భుం, అదో మనక్షు ఆదార్హం// 


రణతంత్రం కాదు, మనకు 
గణతేంత్రం ముఖ్లుమగని 
లౌంతి మంత్ర వఠనంతో 
(కాంతిని నాధంచమని 
అవాంనా వరమో దర్భ” : అన్న అక్షర మంత్రాన్ని 
ఆచరించి బూవీనట్టి ఆ ధర్భువు సాక్టృతిక 
వాధందలు అర్జిద్దాం ! కామోద్భుతూ అర్జిద్దాం॥ 


ఊయంతులు, వంతులు జరువుతుంటో నరిపోదు 
ఆనీధార్యానతమైన్నా అపొంననో ఆబరినూ 

ఆ ఆదర్భవు వనాని అవారవాయు అనునరినూ 
గాంధారి” (వవ్హుల్తికి చరమగీతి నాలవీంబి 
గాంధీజీ వారసులమని గర్వంగా చాటుదాం 
గజనయవు ఖ్వాతి చెంది, WIT ఏలుదాం/ ౧ 


గాంగీజిీ 


- శంకు (శంభుని కుమార్‌) 
నత్మాగ్రవామదియె స్వాతంత్రామును దొచ్చు 
భక్తిని వథమంచు సాగా గాంధి 
దండి న్వదేోళి డద్దామముల జాతిని 
ఒక్తుతాటిన నిల్పి యొ ఖు గాంధి 


* గాంధీజీ 


కొల్లిండదియా యంచు కోల్లుల్ణి జాతిని 
బైతనవరబిన నవతి గాంధి 
నత్తుమవాంనయున శాంతిని బాటు “వా 
ర్హా సబర్భుతి” నూతధారి గాంధి 


గాంధి మాటయెే గీతమై కదలె జాతి 
గాంధి తత్త్యమే మాధమై కదిలె జగతి 
గాంధి నీతియే వేదమై కదిలె జనము 
వెరని గాంధీ మహోత్ముడై వెలిగ ువిని 


అంటరానితనము పొవమనుబు చాటి 
జాతివితయి నిలిబె దిళ్ల శాంతిదూత 

గాంధి తత్తుము ఇలలోన ఖ్లాతి నొంద 

తల్లి భారతి మకుట రత్హమ్యు గాంధి 9 


యువతా మేలుకో 
- శిష్టు సత్య రాజేశ్‌ 


విభిన్న) నంన్భ్ర తుల భారతావనిలో జన్భించి 

ధనార్ధనో ద్దేయంగా వరాయిల వంబనకు చేరిన యువతకు 
కావాలి బావూ నీ నందేళం... రావాలి జావూ... 

నీవు కోరిన వగతిళలీల నవయున నమాజం 


పోడుబందడులో పుడమితల్లి మెభ్బుగా 

వేడుచ్చుక్సై ఇలలో వెలనీన ద్ధువతార బావూజీ 

న్యాయ వృత్తిలో కొనసాగుతూ. ఆంగ్లేయుల భీత్తారానికి (రై 
(11 


ఓ భరతమాత ముద్దుఖిద్దా / 


దక్షాదక్షతలను నీ ఆతయంగా మొదటి అడుగుగా లీనుకు? 
స్యాతంత్రా సాధనో లక్టుంగా... ఎన్నో అడుగులకు ఆనరాగా 
అవాంసా, నత్తం అనో రెందు వదాలు ఆయుధాలుగా 
ఆవజియమెడుగని (బిటినష్‌ పాలనను అంతమొందిం బదానికి 
మారణాయుధాన్లి దరిచోరలీయకో 

అవాంా మార్గాన నదిబిలివు కదయ్యా F 


నా జీవితమే మీవ ఆదర్ధమంయటూ 
(గామ న్వరాజుమే మన ఆళయమంటూ 
దేశానికి రైతో వెన్నెముక అని 

వల్లాల అభివ థ్‌ (గతికి మూలాలని 
ఆడది అంటో అదలకాద? 

ఆమె నిర్భయత్తమే నమాజ్హపొతనుని 
అన్న బావూ మాటలను న్యుంన్తూ 
నవభారత నిర్హాణాన్ని చోవడదాం. 


బేయీ చేయీ కలిపి యవళక్తేని బైతన్గవదుద్దాం 
గాంధీ ఆదర్థ భావాలతో 

మెడ్డరైన నమాజాన్ని కాంక్షీద్దాం... 

ఓ యువతా మేలుకో... 

నవ యువతా వేలుకో..// 9 


శాంతి కాముకుడి సందేశం 
- శ్రీను కుశాలి 
బోని నవ్వుల భావూజీ 
బోధించాడు బాల్హుంలో 
చావు (బతుకులోనైన 
బలించని చిరునవ్వుందాలని 


ఆ చిరునవ్వుల చిన్నామై 
నోటువై మన నొనటి రాతర 
నిలిచియున్న మహోన్నత 
మనీష్షియే ఆ మవహోత్ళుదు 


చేయి వేసిన వార్షినైన 
చేరదేయాలన్నాడు 
చెలిమి చేయమన్నాడు 
ఆభరించమునడమే కాదు 
ఆబరింబినవాదు 

మన ఆరాద్కుడు 
భరతమాత బీిధ్రదు 
బాహ్రూజీ 


తదడబదుతున్న కాళ్లకే 
కర వట్టుకున్న వ్వక్షీయేమో మకు కానీ 


శేశాంతికాముకుడిసందేశం--- ౩౨౨. 


తాడు బీకబిలోన కను 

న్వెబ్బుగ తిరిగితోనో స్వాతంత్రామన్న 
శాంతికాముకుదు మాకు 

నత్తం అవొంన 

తన ఆయుదాలేమో కాలీ 
మహోత్ళుని అనునంిస్తున్న. .. 
ఆ జోవాత్ళల కవు ఆయువులు 
జగమంత నందుకున్న 

(టొణు వాయువులవి 


దందడియ్యాత 

తనకు దందయా్యతనేమో 
మాకది అందయాత 
ఆకలి పేగుల అక్షయవా(త 


జన్‌స్లీన్‌ ఆన్నాడు 
చూంనథవు ముద్రలతో 
మువోత్కడు జూవ్కీద 
తిరగాదంటో వచో 
తరాలు నమృువేమోనని 


* శీను కుశాలి 


~~ 


నిజమేనేమో 

నమయం రాలైేదింకా 

అలాంటి వ్యక్తిని 

కనడానికి భారతమాతకు... అ 


న్‌ కీర్తి దిగంతవ్వానవ్లీ 

నే చిరునవ్వుల వెన్నైల నోనలు 

నీ నుదుటి తోేజస్సువన్సీరణు ప్రుంజాలు 
మమ్ము అజ్ఞాన తిమిరబాటలు వదలి 
నత్త్సథంబున నడివించే వెలుగు దీపాలు 
బాపూజీ! 

భారత స్వాతంత్ర నమరతేజీ 

నేల కట్టుకున్న కొల్లాయిగుద్రలు 

వాకు వివధ వర్ధ రచిత వ(న్రాలు 

నీవు తాగిన మేకపాలు 

మాకు నవరనభంత వృష్ఞొన్న భోజునాలు 
నీ అరిగిన చెప్పులు 

మాకు వొషాదుగా సాగిపోయే 

కుషన్‌ నీట్లు గల వాహానాలు 

న్‌ ఆత్సార్లణ 


బాపూ 


మాకు సొతంగత్ర జీవితం 
అందజోకాయి బాపూ! 


ఎహ్ర్రుడూ అంతేగా ఖావూ 

విత్తనం నాటినవాడదు భలం పొందడు 
గుద్రనోనేవాడు దానినో కట్టుకో(లే)దు 
నీవు గతినే 

మేం (అతెకాం 

మీ నమాధి మీద 

మా చభజీవన వునాదులు వేసుకున్నాం 
నీ వేరు బెహ్హుకుని 

నానా గడ్జీ కరుస్తున్నాం! 


కాన 

ఇవన్న నవు పెల్లోన ఖీక్షలనో సంగతి 
యమరబివోతున్నాం 

అన్మాయంగా అదినీతిపొలై పోతున్నాం 
మా శ్మ్రతిపథం ముండ 


యివన్హుడు గాంధీవథం తొలగిపోతోంది 
నోడు 


యమా /ుండా గుడిసెల్లో 
గాఢ్గోల గూందాలే నిండుగా మెండుగా 
నివనిస్తున్నారు భావూ 


సుధామ = తా 


మా జీవనాన్ని నీక్షుతింటున్నాడు 


ఏ అండ చూనుకుని (బతికేది భావూ 
ఎలా (బతికేది యిలా యివాళ రేవు 
బాఫ్రూ 
ఈ జగతి నుమువ్దిని బాపు 
మాకు జ్ఞానమాధయము బూప్ర 
నన్మాధ్రమున నదువు. ® 
(రచనాకాలం : సెప్టెంబర్‌’ 1969) 


గాంధీ చూపిన బాట 
- తాడినాడ భాస్కరరావు 
అవొంనే ఆయుధంగా 
నత్తుమే జీవనవథంగా 
న్వజాతిని, న్వదేళాన్ని 
నత్మాగ్రబొ విధానం ద్వారా 
(ప్రభావితం చేనిన మవోత్కుదు/ మపొతాత్ళుదు!! 


గుప్పెడు డవ్హును వోగేని 

నిప్పుల డవున రాజోనీ 

భరతమాత తలరాతను మార్చిన విధాత 
ఖాది తరాలకు న్ఫూర్తి (వేదాత 

మన దేళవిత/ గాంధీ తాత!!! 


* గాంధీచూపినబాట __ _________ 


వొదువు వీలువు, జీవిత మలవు వలప్ర 

ప్పాయోవోటు, ఆదంబరాలు, ఖర్భ్థులకు వోక 

వారుద్దాలు, భుర్షణలకు తావీయక 

చేనేత గ్రామీణ వృవసాయాదార వర్య్శశమలు (ోత్సవాన్తూ 
పారిశామికీకరణ, వట్టణీకరణ, యౌం(ీకళరణ 

మవొలా సాదకారతతో ముందడుగు వేస్తూ 

శాంతియుత డద్దామాలో చేస్తూ 

నిరాదందిర జీవనం సాగించాలి - నిత్తు నంతోషిగా దందాలి. 


ఇదే బాఫు ఆదోళం! జూతివీత నందోళం!! 

దేళంలో ఫుల్ల్‌ ల వీలున్తూ 

నౌకర్పాలన్సు వొక్షులను అనుభవన్తూ 

ఆదనతి నిడ్డూలించి ఆధిక పరిస్ధితి బలోపేతం చేయాలి. 
నవ నమాజు నిర్మాణానికి పొటు వడాలి. 

(వతి భారతదోళ పౌరుని భాద్దుతగా గుర్తించాలి. 

ఇదే నా మాట?! వగతికీ బాట!! 

ఆన్నదో గాంధీ చూవీన బాట, అ 


రాంధీ జయంతి 
- దా॥ తిరుమల శ్రీనివాసాచార్య 


వదపోొణులు నరులకు వలా డన్నాయి 
కన్నుల్లో ముఖాన కళలున్నాయి 
గాందీ కూదా మానవుడే: అయితేమ? 
తలలోనే దివ్చుళక్తులున్నాయి 


వరికిన్తు మోవాన న్వభావు దాతదే 
కరంచందు కర్ణుభంద్రుడైనా దతదో 
భరతదోళమే నరుడా వుట్టిందోమా! 
మోవాన్‌ దాన్‌ కరంచందు గాంధీ అతదే 


నత్వాపొంనలు రెండూ అతని కరాలు 
త్వాగనావొనాలు రెందు అతని వరాలు 
అతడు బెవ్పీనవన్న నవ వేదాలు 
ఢగవద్దీతోక్తుల్లా పఠనీయాలు 


జొన్నత్తొంలో లోవమే లేదు 

నిత్తా వవ్యతతలోనూ లోబో లేదు 
పొమాలయ బర్యత నద్ద ళమాతోని గాధ 
బందనగందధుడు గాంధీ అన్ఫుతం కాదు 


భారత న్వతణ నమరమాతదే 
భరత జాతి వీత అన్నా అతడో 


ఎవరి కీర్‌ భరిత గొప్ప నైతోమి 
మవోత్కుదని వేరందినదాతదో 


త(తులోకం గౌరనించెను అతని జూబి 
తెలియకుందనే ఎందుకో నిలబడెను లేని 
వొలకులు న్యాయాధికారులు మవోమవలు 
ఆఅందరావ్యోనించువారే గుందౌ సాచి 


వదలినాడు తమ ఇళ్లను ఆదువాళ్ళు 
గాందీ మాట విన్నంతనే నిండెౌ శ్రెట్ల 
గర్భవతులు వసూతులూ డైల్లోనో 
గాందీవైనే నిల్గ్ఫైను జుగతి కళ్ళు 


(నుండల) వాళ్ళో ౨తా మొక్పురాతని 
గుండెలేని తువొక్రిలే చంవె నాతని 
మవోత్కులకు వృతి లేదని తెలినిన మనము 
దోవుడనో మొక్కుతాము నిత్తమాతని 


నత్పధర్హు కాలమ్బును క్పుతయుగా మని అన్నాడు 
శ్రీరాముని కాలమ్మను (తేతాయుగా మన్నాడు 
కున్ణుడు (బతికిన కాలం ద్వావర” మని యన్నాడు 
కలియుగాన్ని కూదా నాడు గాందీ యుగ” మన్నాడు 


* దాః తిరుమల శ్రీనివాసాచార్య 


గాంధీజీ కలలుగన్న 'రామరాజ్య?” మేది? 
అతని దారిలో నడిచే నేళ్ళవ్రదయమేద? 
అతదుంటో - రాజ్యాంగం వేరుగ నుందోది 
అతదుంటో నౌళీల్పుమే వొలన చేనేది 


మగువ మగువ వెళ్ళిమాట లుందోనేనా? 
కలువీతమగు దోళభక్తి డందోదోనా? 
నేతలు నంవదకు దానులయ్మేవారా? 
గాంధీ దంటో మద్ధావాన ముందేదోనా? 


(వతి గుండెను ఒక వ్రభగా మలచిన భాన్హురుడాతదు 
(వతి ఎదలో నుధనింవిన ఫూర్థచంద్రమూర్తి అతడు 
నూర్త చంద్రులను తన నయనమ్మ్బులుగా నిల్బుకొన్న 
దేవుడో గాంధీయటంబు వ్రజు వల్మగ వెళైనతడు 


నత్ఫాపొంసలను జూద వుట్జినాదు గాంధీ 
భరత మాత్చవిముక్తికౌ వుట్టీనాదు గాంధీ 
ఒక రాముడు ఒక ఎనూ మళీ ఫుట్టారేమో! 
అందుకనో మవోత్ముదై వెళ్లినాడు గాంధి 


భరతదేళ వైజయంతి 
వాడిపోని బైజయంత్‌” 
కృప జన్మదినం వోలె 
వూతం గాంధీ జయంతి 


*ఉాంధీ జయంతి 


అతని బరితయును బదిది 
మానులం తొవాలటె 
దోళభిక్టే కొంతులతో 
ఖాన్ఫుడులం కావాలె 
వదవీ వ్వామోవోలను 
స్వారో తులు మానుకొని 
మానవతా మూర్తి ళీరో 
మకుటం కావాల్ల త్రి 


స్వర్ణ భారతికి అక్షర హారతి 


- తిరునగరి శరత్‌చంద్ర 


కమ్ముకున్ల చీకకళ్లును బీల్లుకు వబ్చిన 

డదయ రది కిరణం మన భారత దోళం 
తరతరాల వారనత్తు నంవదగా 

నందదాయ నుమమాలలు దిరజూనిన దివ్చువనం 
యన భారతదేశం 


మవానీయులు, మువొతాత్కుల చంతార్ధులకన్ల 

చున భారతదేళంలో 

వాంన, (ౌర్పుం కాఠిన్గాం, అలాంతి వదగిలెత్త్‌ సొగుతుంటో 
దోవీడీ అవినీతి అరాచకం విలయతాందవం బేస్తుంబో 


రతన లర మను స్టైలు లాను లా నదా లలనా 


*స్వర్హభారతికిలక్షరహారతి 


దాస్త్ర శ్ఞ్రంఖలాలలో దోశం చిక్కుకుని మూల్పుతుంటో 
జాలిక ఖొవ్భ గీతిక వొదోందుక్షు వబ్చినాదు మున బాపూజీ 
నీతికి పోరతులెత్తి వెలుగు వంచినాడు మన గాందీజీ 
వాొంసను వధ్ధన్నాదు అపొంన ముధ్ధన్నాడు 

కాంతిని వంచాడు 

శాంతిని నొదించాడు 

కొలిన్ఫుం బులి కరుణామ్శ తం వర్ణించాడు 

నమతా మమతలు దోళానికీ వెన్నిది అన్నాడు 
మానవీయ విలువలను మనకు నేర్చినాడు 
దాస్థుమనది వలలో చిక్కుకున్న 

జాతి కపోతాన్ని బిళ్ల వినువీధుల్లో వివారింవ జోతాదు 
భగవధితను చేతపట్టుకుని 

అభినవ త్రీక్తమ్లుడా కదిలాడు 

నత్పుమార్తాన్ని చూవీంచాడు 

అనాథ గాధల భారతాన్ని 

న్న భారతం చేని 

అమాయకుల ఆ్యక్రందనల న్వరాణు మునదోళంలో ఇక 
వినబదడకాదదనుకున్నాదు 

శాంతి కపోతవు కువకువలు వలికీంబి 

నమైకు భావనయే సారిగా ముందుకు వోవాలన్నాడు 
మునుముందువు సౌగాలన్నాదు 

జాతికి వితయి నిలిచాదు 


లతలా ప్ర రారారా 


* తిరునగరి శరత్‌చంద్ర 


ఆఅతదిబన నందోళం 

భొవి తరాలకు 

చేకూర్చినది సౌభాగ్థం 
అందింబినది బైతన్ఫుం ప్ర 


జాతిపిత - మహాత్మాగాంధీ 


- తూపురాణి వేంకట కృష్ణమాచార్యులు 
తె.గే. అల అవొంన వథమ్మునో అరయ జెనీ) 
ఖభారతావశి యందున భానురముగ' 
నరయశన్నై జాతివుతగా బిరుదమంద్‌ి 
గాంధి విమల చంతుదాచు ధునత' కర్తా 


తెగ. నీవు నత్మాగ్రవొమ్ములు నిర్హుపొంవ 
లెల్ల దొరలెల్ల భయమంది డల్లమందు 
బెదలివోయిరి ఇంగాందు వొదలివోయి 
విళ్లజున నన్నుతుడ గాంధి! విమల వురువ!! 


తోగీ. భరతజామికి స్వాతంత్ర ఫలము కలుగ 
భారతావని నేతగా భాగరాళి 
జాతివితయె నిలిచె గాంది వీతితోద 
వులకంంబెను జాతియే ఫుణ్బు దంత అ 


మహాత్ముని సందేశం 
- తుమ్మరాజా 


వైరుద్వాలు అనమానతలు కలిగి 
మత కలవోలతో న్వేఖ్బకు భంగమగుతూ 

శాంతి సౌఖ్యాలు బంధించబడిన దోళం మనది 

స్వాతంత్రం తన శ్వాసగా తలంచి 

దేళమే మనం - మనం దేళంగా తలున్తూ 

భరత జాతికి నవకిరణాల దాతవుతూ 

నవ నిర్మాణ వగతికీ జాతివిత ఇబ్బిన నందేళం. 

శాంతి అపొంనలను మంచన ఆయుధం 

వేనవేల నెనికులకు లేవన్నాడు 

నత్తం ధర్భంతో జీవంబి నత్తుమేవ జయతేగా నిలపాలన్నాదు 
ద్వేషం, కోపం మనిషి తత్తుం కాదని 

నీతి నిజాయిలీ పొటించి - దోళ ద్రగతిని బాటాలన్నాడు 
అబద్ధం ఆడరాదన్నాడు - కష్టవదీ వనిబోయమన్నాదు 
కులమతాలు వలదన్నాదు - మానవత్తమే బాబాలన్నాడు 
వొందూ మున్లీం భాయీభాయీగా (వేమగా జందమన్నాడు 
అంటరానితనం వధ్ధన్నాడు - వారిజనోదధ్ధరణ గావించాడు 
విదోలీ వజ్రాలు వలదన్నాదు - న్పుబోళీ వ్రాలు ధరించాలన్నాడు 
(గామ న్వరాజ్ఞుమే ద౭సాభాగ్తదున్నాడు 

మురికి వాడలు తభ్రం చేని న్వుభ్ధు ఖా రత్‌గా నిలవాలన్నాడు 
నీతులు ఆదర్శాలు చెప్పే ముందు - అది పొటించాలన్నాదు 
మూడు కోతులను నూబించాదు 

(వవంచంలో వదనా ముంబి చూదాలనుకుంటో 


ఆతా 


* మహాత్మని సందేశం 


ముందు ఆ మంబి నువ్వే కావాలన్నాడు 

శాంతయుతం, వినయం, విజ్ఞత దోళ దీన్నతిజీ మాధమన్నాదు 
వరిభూర్థ వద్దా దోళ నంవదాయంగా మిళితం చేస్తూ 
నమాజానికి ఆదర్థుపౌరుడిగా తీర్లే విద్భా విదానం కావాలన్నాడు 
ఆదది అరర్మాత్‌ &ంటంగా 

తిరుగగలిగిన నాదో స్వాతంత్రం అన్నాడు 

ఈ న్వేచ్చా వాయువుల కోసం ఇచ్చున నందోతం 

మన భారతీయులకు ఇంకేం కావాలి” 

మన జాతివిత' గాందీజీ నందోళ తప్పు...? అ 


కొల్లాయి గట్టిన కోవిదుడు 
- తరిమెళ్ల రాధాకృష్ణమూర్తి 


నీ/ గొప్ప పొవనమైన గుజరాతు రాజాన 
వోరుఐందరు వురి వులకరింబ 
భుణ్యాత్ళులానల్లి భుతలిబాయో కరం 
బభంధదుల గర్భాన ఉఊననమంది 
ద్యాతవె మోవొనదాను కరంబభందు 
Tor వెలుగొందా అందరముగ 
కల్పాణమాదాను కనూరిబాయుి 
వదమూడు వర్గాల (ాయమందు 
మాంనంజు, మద్దాంబు, మగువల యుట్టక 


* కొల్లాయి గట్టిన కోవిదుడులాలాా 


తల్లి యాజ్ఞ నతము తలను దాల్ఫి) 

తే/గీ/ విద్భనార్థనంజోయంగ (భిటనుకేగ 
వట్టువదక వఠియించె వతిభతోద 
వొంది న్వాయళ్యాన్త్రవు వట్ట వొంకముగను 
భరత దోళపు దానుంబు భారందోల 
మాత్చదోశము జేరెను మపొతపణుడు 

నీ పిరతంత్రుమయునందు వరితవింబెదు జాతి 
నుద్రరించగ వబ్బా నుత్తముందు 
నత్పమవొంసయి, శాంతియు నవొనంబు 
లాయుదముగం జోనె నావావమున 
నత్వాగవాంభిల నతతమాయుధనుంబు 
నంధింబి సాధించె నమరమందు 
భరతజాతి వితయు, బాఫ్రుజీ యితదంబచు 
నవని తీరి గౌనా మవోత్ళదడంబు 
కొటిండియో యంబు గట్టిగా నినదించి 
యుద్దమాలెన్నియో నుడ్ది నడివె 

ఆ//వ// అంటరానివాది కాత్సబంధువగుబు 
ముంికివాదలూడ్దై మోవొనుందు 
నర్హుమతములందు సారమొక్లుటొయుంచు 
చాటి బెప్పై గాంధి జగతికంత 

నీ/ ఒక బెంవపైం గొట్టి బికలంబు నొందక 
చూపె వేరొక బెంవ బాను నతము 
రాద్హంఖణు వడికౌను, రాజ్బుండు దెబ్బెను 


అహా పతా లాలా కా ోలతపాన్తానాతవవానానన 


*తరిమెళ్లరాధాకృషమూర్తిాాాాాాాాాా 


కొల్లాయిం గట్టైను కోవిదుందు 
స్వాతంత్ర సాధనే నర్హన్తాుమని యించి 
వోరాటములుం తోనె వుదమికొరకు 
మతములన్నియుం జూద మవొలోన నొక్రబంభు 
చాలీ బెవ్చినయల్లి మేటియతడు 

తో///౧// బావమే నత్తుమని భావు తలచె మెదట 
నత్పుమే దైెవమంబును బాట్‌ తుదకు 
ఆత్భళక్తేక్‌ మించిన యాయుధంజు 
లేదటించును జుగళికి బోదజోేనె 

త//౧// న్వీయ (కముళ్లిక్షణంజు, వినయగుణము 
నిగ్రహౌంజు, నిజాయితీ, నిండు మనను 
ఏఐవభిక్తెయు, నువవాన దర్భద్నక్ష 
ఊయము చేకూర్ణై స్వాతంత్ర నమరమందు అ 


ఓ మహాత్స్యా! 
= రల! వద్దేపల్లి కృష్ణ 
ఓ మవోత్సా/ ఓ మవార్డ/ 
నమతామమతల ఓ తవన్వ/ 
శాంతి నమర బిజోతగా 
నత్మాగ్రవా బిర యళన్వే/ 


నత్మాపొంనలో నీ లక్రుం ద్ర 
నత్తం వొంన లేమా లక్షాం 


+ఓ మహాత్మా-- 


నిస్వార్థం స్వాతంత్రం నీ శాన 
స్వార్థం నమువూర్గనం మాద్వాన 


అర్హతలెన్నున్నా ఏనాడూ 
అందల మాళించలేదు నువ్వూ 
(వతిభలనలు లేకున్నా ఈనాదూ 
(వతి వదవీ ఆళింతుము మేమూ 


త్యవవాద భావాలు 

కులమత వైషవ్యూలు 

కుటీల రాజకీయాలు 

జుటిల నీచ ద్దేాయాలు 

అణగారిన నాదో యిల 
అవతరింబచు అఢ్పుదయం 
ఐకమత్త (వతిథుటనతో 
(వతిఫలించు నవోదయం తి 


జాతెపితని పిలుద్రాం 
- డా. వైరాగ్యం ప్రభాకర్‌ 


వరాయివాడు పాలిస్తున్న మన దేళాన్ని 
న్యాయం వొలన దిళగా 

శాంతి అపొంనలే ఆయుదాలుగౌ 
(వళాంత యుద్ధాన్ని కొనసాొగింబ 


తెల్లవాళ్టని పార్మదోలిన 


*౫జాతిపితని పిలుద్దాం 


మవొనీయుడు మన గాందీ 
(పాతభ్భురణీయడు మన జాతివిత 
మనవాడు వాలిస్తున్న మనదోళంలో 
అశాంతి, అక్రమాలు అవినీతి, బందుడ్రతి 
అసాంఘిక కార్హక్రమాలు, మోనొలు, ద్సేషాణు 
కరాళన్థుత్చుం చేస్తుంటో 

గాంధేయ మాధం పనికిరానిదా 

708 నందోకాలు వున్తకాల్ల్తో బెదలు వట్టితే. 
మల్టీ గాంధీ ఫుట్టాలా? 

మనలో చేవ అబేతనమైననాదు 

యువత నిర్రీవమై తవనమానమైనవ్రుదు -. 
ఖారతీయుడిగా మనం వఫలమైననాడు 
అప్పుదు జాతివితని విలుద్దాం 

అవ్రటివరకు మనమే ఇ ఫీ 
అమేయ శక్తీ నంవన్నులమై వోరాడుదాం. . 


గొందీ కలల రాజ్యాన్ని నిర్హిడ్డాం. 9 
శాంతి కపోతం 


- వెంకటలక్ష్మి 
చేతి కరను ఊతగా చేని 
బోని నవ్వులు ఒలకబోని 
డద్దుమాలకు ఊవీం పోసి 
దోళ స్వాతండ్రానికి బీజం నాటీ 


దోళ (వజల గుందెలలో 

భి(దతా భావాన్ని నింవనీ 

కొల్లాయిగట్టి చేత చరఖా వటి 
నూజువోగు వడికి నేతన్నకు చేయూతనిచ్చి 
కుల మతాల నుడిగుందంలో కొట్టుకు చ్బ 
అధమాధములను విజ్ఞాలను చేసీ 
నర్వవొత నంన్భురణలు చేనిన 
మవోయాధ - బోని నవ్వుల తాత 
చేత బీవురువట్టి 

మురికి వాడలను తుభ్రం చేని 
ఆరోగ్ధమే మవోభాగ్తామన్న 

చాటింవు వేసిన ఆరోగ్య (వదాత 

నీ జీవితమే ఒక నందేళం 

నీ నదకే మావ దికూబి 
జాతయావత్తును ఏకం క్ర 

గుండె గుందెకు కోటు 

నిర్చీంబి లేబి 

స్వాతంత్రుంవు వద్దువ్వూనొన్ని 
చేదించిన నవ్వునాబి 

నీ ఆరాటం పోరాటం 

జాతి ఊనులకు అమోఘమైన నందేళం 
శాంతి అను ఆయుధంతో 

రవి అన్తముంచని 


వెంకటలక్ష్మి ——— ప 


(టిన్‌ నామాజ్తువు వెన్నులో 
వణుకు ఫుట్లింబిన వరుడు ధీరుడు 
బోని నవ్వుల యోధుదు 


నత్తం అవాంనలను 

గెలువు గ్యురాలను చేని 

విళ్లొతాంత్తికా దరకలెత్తంచి 

ని ఒడలు నుంచి చందిన న్వేదం 
కురవీస్తూ వన్నటీ ఉల్లు 

జాతి జనులను దానిన నంకాళ్ల నుంచి 
విముక్తి బెనినది. 

నీవు తెబ్బిన న్యూతంత్తాం, 

మాలో నీవు నింవీన వెలుగు, 

వళ్తులోకవు జవోదయవు వెలుగు. అ 


జాతి పిత 
- దా॥ వోలేటి పార్వతీశం 
ఎవరిదది ఎవరిదది ఎవరిది ఆ అడుగ 
జాతి భవత మార్భేనిన ఆ వెన్నెల ముదుగు 


వాణిజ్ఞుం నెవం చూవీ, ఆక్రమణలు కానించి 
కబలింబే దొరగార్లను అణగించిన వడుగు 


జీవన బిత్రాలు వెదుకు నత్పువాది కళ్లల్లో 
చిడుగు దాచలేని వదుచు ఆమె ఎంతో బడుగు 


నెరాళ్ళవు ఎండతగలి మోడువడిన బతుకుల్లో 
న్వరాజ్ఞుమన అతడి మాట బిగురాళబు తొడుగు 


గుప్పెడంత డష్హులోన నివ్రులు రగిలించి 
(పతిభుటనకు గళం ఇబ్బు గర్జించిన విదుగు 


కులమత వద్వేవాలు అంటరానితనాలు 
అంతరాలు ఉత చేనీన కలనేతల వడుగు 


నజిరేయిని నగారాలు వినలేదా వోలేటి 
శిరసెత్తిన జననికి తను (తివర్ధమౌా గొడుగు 8 


అవతార వేల్పు గాంధీ 
- ఊర ఈశ్వర్‌ రెడ్ది 

కం0// వందనము గాంధి తాతకు 

వందనములు శాంతిదూత పొదంజబులకున 

వందనము జాతివితకును 

వందనములు భరతమాత భక్తుల కౌల్లగ్‌ 
సీ) పోరుదందడు నందు పొడిబిన తొల్‌వొడ్దు 

సూరీడు మనగాంధి జాడుదతడు 


Pee 


*అవతార వేల్పు గాంధీ 


3 


నీ 


లేగ 


బోని నవ్వులతోద వుదము చీకట్లను 
తఅలగడేనిన మన కజువతోడు 

నమ నమాజుమున్నకె నమరంబు జోనిన 
ఆదర భావాల కాత్తుయతడు 

ఆంగ్లేయ పొలనంబంతంబు జోయగా 
ఎలనీన యవతార వేబ్టు To 
ఐకువలుబాని బావుజీో బలము జూపి 
తెల్లవారి ఇటనుండ వ్లైళ్లగొై 

భఖిరత మాతకు స్వభ్ధను బదయజేనె 
నరయ భారతదోళంజబు మురినెనెంతొ! 
దానిన (జతువుల ఐంధంజులను (దంచ 
నత్తా(గవామ్ము నల్తినావ్ర 
నిర్రీవమైయున నీ దోళ (ద్రజులను 
బైతనవంతుల జోనీనావ్ర 
తులముతములంబు వుమ్బులాటలు మాని 
దోళభిక్టో విలువ దాల్పునావు 

అన్హ్రళ్లుతను బాది వొరిజుానులకునెల్ల 
జ్ఞానంబు దెల్టిన జ్ఞాని నవ 


ఊరూర నంథుముల్‌ డవ్పాత్తునెాగయగ 
వొడువమ్కును ఊావి యురినినావ్ర 
నత్తుమపొంనను సాదనమ్కుగ గొని 
న్వాతం్రామును దొబ్బి బాబీనావ 

నవు గన్నల్జో కలలెల్ల నిజముగాగ 
నకల జనులును న్స తో నంబరింన 
నీదుభాగ్రమ్ము మడువక నిఖిల జనులు 
ఉజాతవీతగాను తలతుడు నతమునిన్ను 


# : 
న ఇ 


గాంధి ముహాత్యుల) సూ 


wT 
అక్షర రూపం దాల్లిన 


ఒకే ఒక్కసిరా చుక్క ”' 
లక్ష మెదళ్ళకు కదలిక, 
Cay: కాళోజీ 


మీ సహాయ సహకారాలతో 
లక్ష ప్రతులు అందించాలన్న లక్ష్యంతో... 


1. ఆచార్య ఫణీంద్ర అధ్యక్షులు, యువభారతి, సెల్‌ : 9959882963 e-mail : 1961drap@gmail.com 
2. జీడిగుంట వెంకట్రావు కార్యదర్శి, సెల్‌:9391373684 6-02. yuvabharathi1964@gmail.com 


3. ఆచార్య వంగపల్లి విశ్వనాథం సషూవేశ కర్త, సెల్‌:9493101328 6-mMail : viswam.vangapally@gmal 


